పునర్ముద్రిత లఘు గ్రంథాలు 


2౯ - 29, ఉసెంబరు, 2012 





ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పొట్టి శ్రీరాములు 
రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక మండలి వ హు 


01201. ౧2౮6౦ 


వునర్నుద్రిత లఘు గ్రంథాలు 





27-209 డిసెంబర్‌, 2012, తిరుపతి 






పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం 
హైదరాబాద్‌ 


ఆంధ్ర కవయిత్రులు 


రచయిత ఊటుకూరి లక్ష్మీకాన్త్నమ్మ 
15% గ : 81-86073-314-5 
(లి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
ప్రచురణల సంఖ్య: తర్‌ 

వెల ;: రూ. 20/- 
ప్రతులసంఖ్య : 5000 

ప్రథమ ముద్రణ : వఏడ్రైల్‌్‌ 1975 


రెండవ ముద్రణ : డిసెంబరు, 2012 


ప్రతులకు ; సంచాలకులు 
ప్రచురణల విభాగం, 
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
పబ్లిక్‌ గార్డెన్స్‌, హైదరాబాద్‌ - 500 004. 


ముద్రణ : చరిత ఇంటప్రెషన్స్‌, అజామాబాద్‌, హైదరాబాదు 


యన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాదు 





నాంది 


ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒక్క వేదిక పైకి తీసుకు వచ్చేందుకు, 
తెలుగు ప్రభలను దశదిశలా వ్యాపింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2012 డిసెంబర్‌ 
27 నుండి 29 వరకు ఏడుకొండలవాడి ఆవాసమైన తిరుపతి పుణ్య క్షేత్రంలో అత్యున్నత 
స్లాయిలో తెలుగు మహాసభలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ఇతర 
దేశాల్లోనూ ఉన్న తెలుగు వారందరూ పరస్పరం భావ వినిమయం చేసుకోవడానికీ, 
తెలుగువారు తమ గత చరిత్రను సంస్మరించుకుంటూ, ఉత్కృష్టమైన భవిష్యత్తును 
నిర్మించుకోవడానికో ఈ మహా సభలు ఎంతగానో దోహదం చేస్తాయని మేము 
విశ్వసిస్తున్నాం. 

తొలి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగి ౩7 సంవత్సరాలు గడిచాయి. అయితే 
ఇంతవరకూ ఏ రాష్ట ప్రభుత్వం ప్రపంచ మహాసభలను నిర్వహించడానికి చొరవ 
చూపలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ప్రజాజీవితాన్ని ఎలా 
మెరుగుపరచాలీ, తెలుగు వారి వైభవాన్ని ఎలా పరిరక్షించాలీ అనే దృష్టితో పనులు 
చేపడుతోంది. తెలుగువారి నిర్వహణ సామర్దాన్ని ఇటీవల జరిగిన జీవ వైవిధ్య సదస్సులో 
కూడ ప్రభుత్వం నిరూపించింది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ తెలుగు మహాసభలను 
నిర్వహించడానికి సమాయత్తమైంది. 


ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక 
పరిణామాలు సంభవించాయి. వీటి నేపథ్యంలో బహుభాషా దేశమైన మన భారత 
దేశంలో తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మొదలైన విషయాల్లో 
జరిగిన కృషి గురించి, జరగవలసిన కృషి గురించి మనం చర్చించవలసింది ఎంతో 
ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో మన తెలుగు భాష ఉనికిని కోల్పోకుండా 
పరిరక్షించేందుకు, తెలుగు బెన్నత్యాన్ని నలుదిశలా చాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత 
నిశ్చయంతో ఉంది. నిత్యం ప్రజల హితం కోరి, ప్రజల అభీష్టాలను నెరవేర్చేందుకు, 
తెలుగు జాతి దేశ విదేశాల్లో తలెత్తుకు తిరిగేలా చేసేందుకు అవిరళ కృషి చేస్తున్న మా 
ప్రభుత్వం, తెలుగు తేజం కాంతులు వెదజల్లేలా ఈ మహోజ్వలమైన సభల నిర్వహణకు 
పూనుకొంది. ఈ సభలలో సదస్సులు, తెలుగు వారి కళా ప్రదర్శనలు, చేతివృత్తుల 
ప్రదర్శనలు, లలితా కళా వైభవాన్ని చాటే కార్యక్రమాలు, రాష్ట్రేతర, విదేశాంధ్రుల 
సమావేశాలు, మొదలైన ఎన్నో అంశాలతో పాటు పుస్తక ప్రచురణ కూడ పెద్ద ఎత్తున 
చేపడుతున్నాం. అందులో భాగంగానే ఈ లఘుగ్రంథాల ప్రచురణ జరుగుతుంది. 


ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మహాసభల సందర్భంగా ప్రచురించే 
లఘు [గ్రంథాలు పాఠకుల ఆదరణ పొందగలవని ఆశిస్తున్నాం. 


జ్‌ ఉన. 
న స ల్‌ ్థ్‌ ర్న 
(ఎన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి) 


ముఖ్యమంత్రి 


స 1 


141౧1519 


16౮44, 550 :40: 1432 


4155 6 







0ర్హ ఈ స ట566గా5 








ప్రస్తావన 


తెలుగువారు తెలుగు నేలపై ౩7 ఏళ్ళ విరామం తర్వాత చేసుకుంటున్న పండుగ 
ప్రపంచ తెలుగు మహాసభలు. మన సంస్కృతిని నలుదిశలా వ్యాపింప జేస్తున్న తెలుగు 
వారందరూ ఒక్కచోట చేరి, తెలుగు దనాన్ని పంచు కునేందుకు, తెలుగు పరిమళాలు 
వెదజల్లేందుకు ఉద్దేశించిన సన్నివేశం ప్రపంచ తెలుగు మహాసభలు. తెలుగు వారి 
సంస్కృతి బహుముఖీనమైంది. అందులో భాష. సాహిత్యం, చరిత్ర, లలితకళలు, 
జానపద, గిరిజన విజ్ఞానం వంటి ఎన్నో అంశాలున్నాయి. వీటన్నిటి గురించి 
విశ్లేషించుకుని, వాటిని పరిరక్షించడం, పోషించడం, పరివ్యాప్తి చేయడం ప్రభుత్వం 
తన విద్యుక్త ధర్మంగా భావిస్తున్నది. 

ఈ బృహత్తరమైన బాధ్యతని నెరవేర్చే సంకల్పంలో భాగంగానే “ప్రపంచ తెలుగు 
మహాసభల” నిర్వహణకు ఫ్రభుత్వం నడుము కట్టింది. అతి తక్కువ వ్యవధిలో అత్యంత 
సమున్నత స్థాయిలో తలపెట్టిన ఈ మహాసభలకు దేశ విదేశాల నుంచి తెలుగువారు 
స్వాగతం పలుకుతున్నారు. అత్యధిక సంఖ్యలో ఈ సభల్లో పాల్గొంటున్నారు. 

తెలుగు వారందరూ ఒక్కచోట సమకూడి, తమ గురించి చర్చించుకుని, 
భవిష్యత్తుకు బాటలు వేసుకునే క్రమంలో మన గురించి మనం మరోసారి 
తెలుసుకునేందుకు, వివిధ రంగాల్లో మనం సాధించిన దాన్ని పునశ్చరణ చేసేందుకు 
ఈ సభల సందర్భంగా సదస్సులు, లఘుగ్రంథాల ప్రచురణ, ప్రత్యేక సంచికల ముద్రణ, 


వివిధ అంశాల్లో ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం 
జరుగుతున్నది. 


తెలుగువారిది ఘనమైన చరిత్ర, అత్యున్నత సంస్కృతి. అయితే కాలంతో పాటు 
అభివృద్ధి పథంలో నడుస్తున్న తెలుగువారు ఎప్పటి కప్పుడు తమ సంస్కృతిలోకి కొత్త 
నీరును ఆహ్వానించడం సహజం. ఈ “పాతకొత్తల మేలు కలయికే” ఒక జాతిని 
నిత్యచైతన్యంతో నింపుతుంది. ఈ విధంగా కొత్త దనాన్ని ఆహ్వానిస్తూనే, మన గతవైభవాన్ని 
విస్మరించకుండా కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇవన్నీ ఈ ప్రపంచ 
తెలుగు మహాసభల్లో చర్చకు రానున్నాయి. అందరం కలిసి, తెలుగుదనాన్ని 
పరిరక్షంచుకునే ప్రయత్నం చేయవలసిన తరుణం ఆసన్నమైంది. 


వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని తెలుగువారి భాష, సాహిత్యం, సంస్కృతి, 
పౌరజీవనం తదితర అంశాలపై లఘుగ్రంథాలను నిష్టాతుల చేత రచింపజేసి ప్రచురించే 
గురుతర బాధ్యతను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం, తెలుగు అకాడమీ, 
రాష్ట సాంస్కృతిక శాఖ నిర్వర్తిస్తున్నాయి. తెలుగు ప్రజలు కలకాలం ఉపయోగించుకునే 
విధంగా ఈ పుస్తక ప్రచురణ జరుగుతోంది. వీటిని పాఠకులు, తెలుగు భాషాభిమానులు, 
పండితులు ఆదరిస్తారని విశ్వ సిస్తున్నాను. 


భా 


స వఖంతీతుతూకీ 


(వట్టి వసంతకుమార్‌) 


పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 


0111 5%0014)1061[6 01.60౮0 |1౧9[151010)/ 





ఆచార్య ఎల్లూరి శివారెడ్డి లలిత కళాక్షేత్రం, 


ఉపాధ్యక్షులు కప్లేన కార్జెన్స్‌ 


నివేదన హైదరాబాద్‌-500 004. 


ఇన్నేళ్ళ తరువాత ప్రపంచ తెలుగు మహాసభలు జరగడం తెలుగు భాషా 
హిత్యాభిమానులకు, సంస్కృత ప్రియులకు, వివిధ రంగాలలో నిష్ణాతులైన మేధావులకు 
ఆనంద ప్రదమైన అంశం. 1975లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల ఉత్తేజం తోనే 
1985లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆవిర్భవించింది. తెలుగు విశ్వ 
విద్యాలయం ఈ రాష్ట్రంలోను, భారత దేశంలోను, విదేశాలలోను ఎన్నో సభలు, సమావేశాలు 
నిర్వహించింది. భాషా సాహిత్య సంస్కృతుల్ని దృష్టిలో ఉంచుకొని అనేక గ్రంథాలను 
వెలువరించింది. తెలుగు విశ్వవిద్యాలయం అప్పటి సాహిత్య అకాడమీ నిర్వహించిన పాత్రను 
చాలా వరకు బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నది. విస్తరణ సేవా విభాగాన్ని అకాడమీల 
విభాగంగా మార్చి దానికి సంబంధించిన కార్యక్రమాలను చేపడుతున్నది. నిధుల కొరత 
వల్ల కొన్ని కార్యక్రమాలను అనుకున్న స్థాయిలో చేయలేకపోతున్నాం. 

ఈ నాలుగవ ప్రపంచ మహాసభల సందర్భంగా తెలుగు విశ్వ విద్యాలయం తన 
వంతు బాధ్యతను స్వీకరించింది. భారత దేశంలో పదిచోట్ల సన్నాహక సభలు ఇప్పటికే 
అధిక భాగం నిర్వహించింది. 1975లో మహాసభల సందర్భంగా ప్రచురించిన 30 లఘు 
[గ్రంథాల్ని పునర్శుద్రిస్తున్నది. మరొక 50 గ్రంథాలను ప్రత్యేకమైన అంశాలమీద రాయించి 
ఈ మహాసభల సందర్భంగా విడుదల చేస్తున్నది. ఆయా రంగాలలో నిష్టాత్ములైన వారిచేత 
ప్రామాణిక గ్రంథాలను రాయించాలన్నది మా విశ్వవిద్యాలయం ఆశయం. నిజంగా ఇంత 
స్వల్చ సమయంలో గ్రంథ రచన చేసి సహకరించిన రచయితలకు మా ధన్యవాదాలు. ఈ 
[గ్రంథాల ప్రచురణకు ఆర్థిక సహకారం అందించిన ప్రభుత్వానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి 
గౌరవనీయులు మాన్యశ్రీ నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి గారికి, సాంస్కృతిక శాఖామాత్యులు, 
మాన్యశ్రీ వట్టి వసంతకుమార్‌ గారికి, సంబంధిత ప్రభుత్వాధికారులకు మా విశ్వవిద్యాలయం 
పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పరంపరలో 1975 నాటి మొదటి ప్రపంచ 
తెలుగు మహాసభల సందర్భంగా నుద్రించిన శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాన్నమ్మ గారి “ఆంధ్ర 
కవయిత్రులు” అనే గ్రంథాన్ని పునర్శుద్రిస్తున్నాం. గ్రంథముద్రణ కార్యక్రమంలో చేదోడు 
వాదోడుగా ఉన్న ఆచార్య సి.మృణాళిని గారికి, ఆచార్య డి. మునిరత్నం నాయకుడు గారికి 
అభినందనలు. 





ముందుమాట 


ఎన్నో ఏళ్లుగా అనుకొంటున్న ప్రపంచ తెలుగు మహాసభలు జరుగనున్న 
పర్వసమయం ఆసన్నమవుతున్నది. ప్రపచంలోని తెలుగువారి ప్రతినిధులనందరినీ 
ఒకచోట సమీకరించవలెనని పెద్దలందరూ కన్నకలలు ఫలిస్తున్న శుభసమయమిది. 
రాబోయే ఉగాది, రెండువేల అయిదువందల సంవత్సరాల తెలుగు జాతి చరిత్రలో 
మరపురాని మధుర ఘట్టముకాగలదు. 

క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దికి చెందిన శాతవాహన రాజుల కాలంనుంచి 
తెలుగు ప్రజలకు ఒక విశిష్టమైన చరిత్ర ఉన్నది. భారత దేశంలో తెలుగు మాట్లాడే 
ప్రజలు దాదాపు ఐదు కోట్లకు పైగా ఉన్నారు. హిందీ మాట్లాదే వారి తరువాతి 
స్థానం తెలుగువారిదే. బౌద్ధపూర్వయుగం నుంచి ఇటీవల బ్రిటీష్‌ సామ్రాజ్య పరిపాలనా 
యుగం వరకూ తెలుగువారు పెద్దఎత్తున ప్రపంచం నలుమూలలకూ వలస వెళ్లడం 
జరిగింది. అట్లా వెళ్లిన తెలుగువారు తమ భాషా సంస్కృతి సంప్రదాయాలను ఆయా 
జాతీయ జీవన విధానాలతో మేళవించి, వాటిని సుసంపన్నం చేస్తున్నారు. 

ప్రపంచ తెలుగు మహాసభల ప్రధాన లక్ష్యం తెలుగు ప్రజల, తెలుగు 
అభిమానుల ప్రతినిధులను ఒక వేదిక మీద సమావేశపర్పడం. జాతీయ, అంతర్జాతీయ 
సాంస్కృతిక రంగాలలో తెలుగువారు చేయవలసిన కృషిని గూర్చి చర్చించి, నిర్ణయించు 
కోవడానికి, తద్వారా వివిధ చైతన్య స్రవంతులను ఏకోన్ముఖం కేస్తి క్రుష సాంస్కృతిక 
సంబంధాలను ధృఢతరం చేసుకోవడానికి ఈ మహాసభలు దోహదకారులు అవుతవి. 
అంతేకాక ఈ మహాసభలు ఆర్టమైన భావసమైక్యతకు ప్రాతిపదికలై తెలుగు జాతిని 
సమైక్యం చేయగలవని, అ విధంగా జాతీయ అభ్యుదయానికి తోడద్పడగలవని 
విశ్వసిస్తున్నాను. 

1975 ఏప్రిల్‌ 12వ తేదీన తెలుగు ఉగాది రోజున ప్రారంభమై ఒక 
వారంరోజుల పాటు జరిగే ఈ మహాసభలలో వివిధ దేశాలనుంచీ, వివిధ రాష్ట్రాల 
నుంచీ, యునెస్కో వంటి అంతర్జాతీయ సంస్థల నుంచీ విచ్చేసిన ప్రముఖులు 
ప్రతినిధులుగానో, పరిశీలకులుగానో పాల్గొంటారు. ఈ మహాసభల సమయంలో 
చర్చాగోష్టులు, ప్రదర్శనలు, ప్రచురణలు మొదలైన కార్యక్రమాలు జరుగుతాయి. 


దేశ విదేశాలలోని తెలుగువారి సంస్కృతి, తెలుగు భాషా సాహిత్యాల, కళల అభివృద్ధి, 
వైజ్ఞానిక సాంకేతిక ప్రగతి మొదలైన విషయాలపై చర్చాగోష్టులు జరుగుతవి. 
తెలుగువారి సాంస్కృతిక వైభవాన్ని వివిధ కోణాల నుంచి ప్రస్ప్సుటం చేసే ఒక 
ప్రదర్శన ఏర్పాటు అవుతున్నది. తెలుగువారి సమగ్ర స్వరూపాన్ని సందర్శించడానికి 
వీలైన సంగ్రాహాలయాన్ని (మ్యూజియంను) స్థాపించడానికి ఈ ప్రదర్శన బీజభూత 
మవుతుంది. తెలుగువారి సంస్కృతిని నిరూపించే సాంస్కృతిక కార్యక్రమాలు వారం 
రోజులపాటు సాగుతవి. తెలుగు ప్రజల సంస్కృతీ సంప్రదాయాలను విశదంచేసే 
ప్రత్యేక సంచికలు తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దు భాషలలో విడుదల అవుతాయి. 
ఈ కార్యక్రమాలలో భాగమే ఈ [గ్రంథ ప్రచురణ. 

తెలుగు ప్రజలు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మొదలైన 
వివిధ రంగాలలో సాధించిన ఘనవిజయాలను విశదంచేసే గ్రంథాలు అనేకం ఈ 
మహాసభల సమయంలో విడుదల అవుతాయి. ఈ [గ్రంథాలను రచించి, సకాలంలో 
మాకు అందించిన రచయితలందరకూ నా కృతజ్ఞతలు. ఈ [గ్రంథాలను ప్రచురించే 
భారం వహించడానికి ముందుకు వచ్చిన అకాడమీల అధినేతలను అభినందిస్తున్నాను. 
తెలుగు వారి విశిష్టతలను విశదంచేసే ఈ (గ్రంథాలు సహృదయులందరి ఆదరణ 
పొందగలవని విశ్వసిస్తున్నాను. అయితే, ఇంత మాత్రం చెతనే ప్రపంచ తెలుగు 
మహాసభల ఆశయాలు సఫలం కాగలవని నేను అనుకోవడంలేదు. చేయవలసినది 
ఇంకా ఎంతో ఉంది. ఈ మహాసభల సందర్భంగా నెలకొల్బ్పబడనున్న 'అంతర్జాతీయ 
తెలుగు విజ్ఞాన సంస్ద మహాసభల ఆశయ సాధనకు పూనుకొనడమేకాక జాతీయ, 
అంతర్జాతీయ సాంస్కృతిక సంబంధాలను దృఢతరం చేయగలదని నమ్ముతున్నాను. 


జలగం వెంగళరాన్టు 
అధ్యక్షులు, 
ప్రపంచ తెలుగు మహాసభలు 


పరిచయము 


సహస్రాబ్దాలుగా ప్రవర్ధమానమగుచున్న తెలుగు సంస్కృతిని తెలుగు దేశపు 
నలుచెరగుల పరిమితముచేయు సంకల్పముతో 1975వ సంవత్సరమును తెలుగు 
సాంస్కృతిక సంవత్సరముగ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వము ప్రకటించినది. అందుకు 
అనుగుణమైన కార్యక్రమాలను నిర్వహింపజేయుటయేగాక, ప్రపంచములోని వివిధ 
దేశాలలో నివసించుచున్న తెలుగువారి సాంస్కృతిక ప్రతినిధులందరును ఒకచోట 
సమావేశమగు వసతిని కల్పించుటకై 1975, ఏప్రిల్‌ 12 (తెలుగు ఉగాది) మొదలుగ 
ప్రపంచ తెలుగు మహాసభ హైదరాబాదున జరుగునటుల ప్రభుత్వము నిర్ణయించినది. 
అందుకు ఒక ఆహ్వాన సంఘము ఏర్పాటయినది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి మాన్యశ్రీ 
జలగం వెంగళరావుగారు ఆ సంఘమునకు అధ్యక్షులు, విద్యాశాఖామంత్రి మాన్యశ్రీ 
మందలి వెంకటకృష్ణారావుగారు దాన్ని కార్యనిర్వాహకాధ్యాక్షులు, ఆర్థిక మంత్రి 
మాన్యశ్రీ పిడతల రంగారెడ్డిగారు ఆర్థిక, సంస్థా కార్యక్రమాల సమన్వయ సంఘాల 
అధ్యక్షులు. 

ఆ సంఘము, ప్రపంచ తెలుగు మహాసభల సందర్భమున వచ్చువారికి 
తెలుగుజాతి సాంస్కృతిక వైభవమును తెలియజేయుటకు అనువుగ ఆంధ్రభాషా, 
సాహిత్య, కళా చరిత్రాదికములను గురించి ఉత్తమములు, ప్రామాణికములునగు 
కొన్ని లఘు [గ్రంథములను ప్రకటించవలెనని సంకల్పించి, ఆ కార్యనిర్వహణకై 44 
మంది సభ్యులుకల ఒక విద్వత్‌ సంఘమును, శ్రీ నూకల నరోత్తమరెడ్డి గారి అధ్యక్షతన 
నియమించినది. ఆ విద్వత్‌ సంఘము ఆ లఘు గ్రంథముల వస్తువుల నిర్ధెశించి 
వాని రచనకై ఆయా రంగములందు పేరుగనిన ప్రముఖులను రచయితలుగ యొున్ను 
కొనినది. ఈ విధముగ సిద్ధమైన గ్రంథములలో భాషా సాహిత్య, చారిత్రక 
విషయములకు సంబంధించిన వానిని ప్రకటించు బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య 
అకాడమీ వహింపవలసినదిగ ప్రపంచ తెలుగు మహాసభాకార్యనిర్వాహకాధ్యక్షులు 
మాన్యశ్రీ మందలి వెంకటకృష్ణారావుగారు అకాడమీని కోరగా, మహాసభా సఫలతకొరకై 
కృషి చేయు సంకల్పముతో ఈ బాధ్యతను వహించుటకు అకాడమీ సంతోషముతో 
అంగీకరించింది. 


. 


ఆ విధముగ ప్రకటింపబడిన గ్రంథశ్రేణిలో ఈ ఆంధ్ర కవయిత్రులు రచించిన 
శ్రీమతి ఊటుకూరి లక్ష్మికాన్త్నమ్మగారు ఆంధ్రపాఠక లోకమునకు సుపరిచితులు. 
వారికి మేము కృతజ్ఞతా బద్భులము. గ్రంథమును నిర్దుష్టముగ, చక్కగ ముద్రించిన 
దక్షిణ భారత టప్రెస్‌వారికి మా కృతజ్ఞతలు. 


హైదరాబాద్‌ దేవులపల్లి రామానుజరావు 
21-3-1975 కార్యదర్శి 
ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ 


01201. ౧2౮6 


౪౦6 కపయి(త్రులు 
తొలి తరము - ప్రాచీనాంధ్ర వాజయము 


భారతీయ దేశభాషల యందు ఆంధ్రభాష ఒకటి. "142౧ ౦01 16 6౭91 
అనియు “దేశ భాషలందు తెలుగు లెస్స” అనియు కీర్తింపబడిన ఈ మధురాంధ్రభాష 
దక్షిణ భారతము నందలి సుమారు నాల్లుకోట్ల ఆంధ్ర దేశీయుల భాష! మాతృభాష! 

జగత్ర్రసిద్ధి చెందిన పూజ్యులు నన్నయ, తిక్కన, ఎల్జిన, పోతన, శ్రీనాథ, 
శ్రీకృష్ణదేవరాయ, పెద్దన, వేమనాది మహాకవుల యొక్కయు, చానమ్మ, తిమ్మక్క 
మొల్ల, మోహనాంగి, గంగాదేవి, మధురవాణి, రంగాజమ్మ, రామభద్రాంబ, నాచి, 
ముద్దుపళని, వెంగమాంబ, సుందరీమణి, జ్ఞానమాంబ మున్నగు మహాకవయిత్రుల 
యొక్కయు, అన్నమయ్య. క్షేత్రయ్య, రామదాసు, త్యాగయ్య మున్నగు గొప్ప వాగ్గేయ 
కారకుల యొక్కయు మహనీయ రచనలచే ఆంధ్రభారతి విశ్వవిఖ్యాతి నార్జించి 
యున్నది. 

కోమలమగు పదవిన్యాసముచే సహజముగానే మధురమైన తెలుగు భాషా 
వాజ్మయ శోభను తమ తమ మంజుల రచనచే ద్విగుణీకృతముగా అతిశయింపబేసిన 
ఆంధ్రరమణుల రమణీయసాహితీపరిశమము ఆంధ్ర వాబ్బయమునకు గర్వకారణమే 
కాక యావద్భారత వాజ్బయచరిత్రకే అలంకార ప్రాయమైనది. 

పదమూడవ శతాబ్దమున ప్రవర్తిల్లిన వీరసతి చానమ్మ నుండి నెటి 
మహిళాభ్యుదయ వాజ్బ్యయము వరకు సమగ్రకృషి సలుపగా సుమారు నాలుగువందల 
కవయిత్రులు రచయిత్రులుగల ఈ మహదాంధ్ర మహిళా వాజ్మయ చరిత్ర యందు 
ప్రధానముగా 19వ శతాబ్ది అంత్యభాగము వరకు ఆధునికముగా గేయ, పద్య 


రచన సల్పుచు తమ తమ రచనా పరిషియచే ఆంధ్ర సాహిత్యమునకితోధిక 
సౌందర్యమును సమకూర్చిన ఆంధ్ర కవయిత్రుల చరిత్ర ప్రస్తుత మీ వ్యాసమున 
పొందుపరుచబడుచున్నది. 
ప్రాబీనాంథభ్ర కవయిత్రులు 

చానమ్మ: 

మధురాతి మధురమగు ఆంధ్ర సారస్వత వాహినిని కమ్మని కవితా 
మరందములు చిందించిన కవయిత్రులు పూచిన పొందమ్ములై పరిమళించుచున్నారు. 

అందు ఆంధ్రభారతీ సంసదృవమున కవయిత్రీ ప్రాతినిధ్యము నంగీకరించిన 
ప్రధమస్దానిని: చానమ్మ ! 

ఆంధ్ర సాహిత్య ప్రశస్తికి మూలస్తంభమనదగిన కవిబ్రహ్మ తిక్కనార్యుని 
వదినగారును “ఇందబ్రాహ్యం, ఇదంక్షాత్రొమ్మని ఆచరణలో నిరూపించిన ఖద్గతిక్కన 
భార్యయునైన చానమ్మ, తన భర్త ఖద్గతిక్కన పరాజితుడై 'పగఅకు వెన్నిచ్చి' రణరంగము 
నుండి యింటికి తిరగిరాగా స్త్రీలకు పెట్టినట్లు బిందెపై పసుపు ముద్దను పెట్టి 
మంచము చాటుచేసి స్నామునకు నీళ్ళు పెట్టెనట! అదిచూచి ఖద్గతిక్కన 
బాధపడుచుందడగా; 


“పగఅకు వెన్నిచ్చినచో 

నగరే మన మగతనంపు నాయకు లెందున్‌ 

ముగురాడువార మైతిమి 

వగపేలా జలకమాడ వచ్చినచోటన్‌” 
అని ఆశువుగా పల్కి భర్తకు వీరరస ప్రోత్సాహ పూర్వకమగు కవితోపచారమును 
చెల్లించింది. ఖద్గతిక్కన ఈ పరాభవమునకే బాధపడుచుండగా తల్లి ప్రోలమ భోజన 
సమయమున విరిగిన పాలను వడ్దించిన 'అతడది ఏమి?” యను నర్ధ్థముతో చూడగా- 


“అసదృశముగ నరివీరుల 
పస మీరగ గెలువలేక పందక్రియన్నీ 


వసివైచి విరిగి వచ్చిన 
పసులున్‌ విరిగినవి తిక్క పాలున్‌ విరిగెన్‌” 
అని శూలములవంటి పలుకులలో ప్రత్యుత్తరమిడెను. భార్య, తల్లి యొనర్చిన ఈ 
వీర ప్రబోధముచే ఉద్రిక్తుడై ఖద్గతిక్కన తిరిగి యుద్ధభూమికి వెడలి విజయియై 
ప్రాణముల విడచెను. స్వదేశ స్వాతంత్ర్యమునకు తమ ప్రభువుకును సంఘటించిన 
ఘోరవిపత్తును తొలగించుటకై నిజమాంగల్యమునే సరుకు సేయక వీరకాంత 
చానమ్మయు, స్వదేశ స్వాతంత్ర్య రక్షణార్థము కడుపు తీపి సైతము త్రోసిపుచ్చిన 
వీరమాత ప్రోలమ్మయు పలికిన పై పద్యముల యందలి భావోద్దీప్తి, అకృత్రిమమగు 
స్వాతంత్ర్య పెపాస, వ్యర్థపదములు లేకుండా హృదయమునకు సూటిగా తగులునట్లు 
చెప్పగల కవితా శిల్పమును గమనింపదగినవి. ఇట్టి అకలుషితాంధ్ర యువతీ వీర 
రసోల్బణము, మాననీయాంధ్ర మహిళా సాహిత్య స్రవంతికి పుట్టువగుటచే నిజముగా 
ఈ సాహిత్యము ధన్యమైనది. 
గంగాదేవి సంస్కృత మహాకవయిత్రి మధురా విజయము 

వీర విక్రమాటోపమునను, సార సామర్ధ్యమునను పరమశివున కెనయైన 
వీరకంపరాయల పట్టమహిషి గంగాదేవి గీర్వాణ భాషయందు “మధురా విజయ” 
మను మహాకావ్యమును రచించెను. కంపరాయలు విద్యానగర సామ్రాజ్య 
ప్రతిష్టాపకులగు సంగవంశ ప్రభువులలో మూడవవాడు. 1870 ప్రాంతమున 
విద్యానగరము నేలిన ఈ మహావీరుడు ఆనాడు దక్షిణ భారత దేశమున చోళ, 
పాండ్య దేశములయందుప్పెనగా ఉప్పతిల్లుచున్న మహమ్మదీయ దండయాత్రల 
నెదురుక్కొనుటకై ఆంధ్ర సేనావాహినిని వెంటవిడుకొని యేగి మహమ్మదీయులతో 
యుద్దము నొనర్చి జయమంది తిరిగి వచ్చిన పరమసాహసి. భర్తకు తగిన భార్యమయై 
కదనశిల్ప పారంగతత్వమేగాక, కవితా శిల్ప ప్రాభవమును కల్లి గంగాదేవి తన 
భర్త విజయగాథనే “మధురా విజయమ్‌” అను పేరున సంస్కృతమున మహాకావ్యముగ 
రచించెను “వీరకంపరాయ చరితమ్‌” అని దీనికి నామాంతరము కలదు. 
అందుకావ్యాదిని సంస్కృత కవిస్తుతియు, వెనుక- 


వె 


“తిక్క యజ్వ కవేస్సూక్తిః కౌముదీవ కలానిధౌాః 
సతృష్టైః కవిభిస్ప్వైరం చకోరైరివ సేవ్యతే.” 
ఈ విధంగా ఆంధ్ర కవిస్తుతి నీమె నూతన విధానమున నొనర్చెను. 
సుకుమార భావుకతకు, ధారళమగు శైలికి, సున్నితములగు ఉపమలకును 
నీమె పెట్టినది పేరు. 
ఈమె తన కవిత్వమునకు కవికుల గురుడగు కాళిదాసును ఆదర్శముగ 
గైకొనెను. అయినను కొన్ని తావులలో ఉపమలను చిత్రించుటలో కాళిదాసును 
కూడా మించెను. కాళిదాసుయొక్క గంగాదేవి యొక్క ఈక్రింది శ్లోకములను 
పరికింపుదు: 
కాళిదాసు: ససేనాం మహతీం కర్షన్‌ పూర్వసాగర గామినీమ్‌ 
భభౌా హరజటాభ్రష్థాం, గంగామివ భగీరథః 
హరజటా జూటము నుండి భ్రష్టయైన గంగను భగీరథుడు కొనపోయినట్సు, 
పూర్వసాగర గామినియగు మహాసేనను గొంపోవుచు నా రఘుమహారాజు 
ప్రకాళించెను. 
గంగాదేవి: ససయన్‌మహతీం సేనం,వ్యరుచ ద్వీరకుంజరః 
పయోదమాలా మాకర్షన్‌ పౌరస్త్య ఇవ మారుతః 


వీరకుంజరుదైన కంప భూధవుడు మేఘమాలను గొనిపోవు తూర్పు 
పయ్యెరవలె గొప్పసేనను వెంటనిడుకొనిపోయెను. 

లాలిత్యము, స్రీ సహజ సౌందర్యము కల అట్టి వర్ణనలు ఈ కావ్యమున 
మనకు లభించును. 

తొలి తెలుగు కావ్య కవయిత్రి 

తాళ్ళపాక తిమ్మక్క - సుభద్రా కళ్యాణము: - 

సుభద్రా కళ్యాణము అను మృదుమధుర ద్విపద కావ్యమును తెన్లున రచించిన 
తిమ్మక్క (15వ శతాబ్దము) సుప్రసిద్ధ పద కవితా పితామహుడైన తాళ్ళపాక 


శీ 


అన్మమాచార్యుని సతీమణి. వీరి కుటుంబము పద కవితకు, ద్విపద రచనకు 
వాసికెక్కినది. అలవోకగా కృతులు రచించుట వీరి కులవిద్య. చక్కని తెలుగు 
జాతీయము, చిక్కని భావ మృదులత, మిను మిక్కిలియగు సుకుమార శృంగార 
రసావేశము ఒకదాని కొకటి మించి అలలవలె పై కొనగా రసార్ణవమున పరవశమున 
ముక్కలు వేయుచు నిందలి పండ్రెండు వందల ద్విపద పాద సోపానముల 
నదిగమించి, పఠితలు ఆనందపద సీమను తెలియకయే చేరుకొందురు. 
ముగ్ధ మనోహరమైన ఇందలి వర్ణనలకు నిదర్శము: అన్నగారగు శ్రీకృష్ణుడు 

తన్ను బిలువగా సుభద్ర కృష్ణునిదరిసినతీరు: 

“అని యిట్లు తమ అన్న అంకించి పిలువ 

పసిడి సలాక నా పణతి సుభద్ర 

వలిపువ్వు గుత్తుల తవిరాకు బోణి 

లలతి సౌరభ భోభ గుటకరింపంగ 

ససి చక్కగా పైట సవరించు కొనుచు 

నడనడ చిన్నారి నడుము జవ్వాడ 

అందెలు మైయంగ హారముల్‌ తూగ 

మొలనూళ్ళు ఘంటలు మద్దియల్‌ మోయ 

సందిదందడలు వెల్ల సరిపెణలు దూల 

దివ్వైలై హారముల్‌ తెరువు జూపగను 

అల్లనల్లన వచ్చె అన్నముందరికి 

భద్రేభగమన సుభద్ర రమ్మనుచు 

తోయజాక్షుడు తన తొడపైన నునిచె 

నీలాలవంటి వానెలత నెణి కురులు 

వాలారు కొనగోళ్ళవడి చిక్కుదీసె 

చుబుకంబు పైకెత్తి చూచి యోదార్చి 

కుంచించుకొని శిరసు వంచుకొనబోవ 

శిరను తాబైకెత్తి చెల్లెలిన్‌ జూచి.” 


క్‌ 


విద్యా విజ్ఞాన సంస్కారాదులచే నధికులయ్యు నా అన్నాచెల్లెండ్ర హృదయముల 
నుండి పొంగులువారిన అకృత్రిమానురాగధుని పై పంక్తులలో వెల్లివిరిసి, ఆ 
యనురాగ మహిమను వ్యక్తీకరించుటకీ భాషా ప్రపంచము చాలదనిపించెను. ఈ 
కావ్యవమింత సుదిమెత్తని దగుటచేతనే చేమకూర వేంకటకవి యిందుండి 
పాదములకు పాదములు తన విజయవిలాసమున వాడుకొనెను. 
మహాకావ్యనిర్మాత్రి- ఆతుకూరి మొల్లరామాయణ మహాకావ్యము 
శ్రీరామచంద్ర చరణారవింద సంసేవనానంద పారవశ్యమున రామాయణ 
మహాకావ్యమును రచించిన మొల్లకు ఆంధ్రవాజ్బ్యయమున నొక భద్రాసనము కలదు. 
పోతనార్యునివలెనే “చెప్పుమని రామచంద్రుడు!..... చెప్పంచిన పలుకుమీద ...నె” 
తెలుగునకు పొందై వీనులకు విందైన కందువమాటల సామెత లందముగాకూర్చి 
రామకథను కావ్యముగా గానముచేసిన మహాతపస్విని., మొల్ల: 
ప్రాఢపాండిత్యప్రకర్పకు, మురువుగులుకు తెలుగుమరుగులతోడి అర్ధవ్యక్తి 
కల సులభశళైలికి, వర్ణనలపట్ల సహజ చిత్రణకు, శబ్బార్థముల యొందొంట 
యొదుగుబాటుచే రూపొందు హృదయంగమ రూపకల్పనకును మొల్ల కవితా శిల్పము 


పేరుగాంచినది. 


“న్సడ్రిగొను రామపాదములు సోకినధూళివహించి రాయి యే 

ర్పడ నొక కాంతయయ్యెనట పన్నుగ నీతని పాదరేణు వి 

య్యెడపడి నోడసోకయిది యేమగునోయని సంశయాత్ముడై 

కడిగె గుహుండు రాము పదకంజయుగమ్ముభయమ్ము పెంపునన్‌ 

ఇందలి గుహుని సంశయమునందలి హృదయంగమకల్పనకును, అద్భుత 
చిత్రణమునకును ఏమిచ్చి తెలుగుజాతి మొల్లబుణమీగగలదు? 

“ఉన్నాడు లెస్సరావువుడు”..... “*క్రంట్రిన్‌ జానకి ..... మొదలగు 
పద్యములంయందలి బెచిత్యము “'మొగముబిగించి...” మొదలగు పద్యములయందలి 
వర్ణనాసహజతయు అనితరసాధ్యములు. 

కుంభకారకుల సంజాతయగు నీ మహానుభావురాలి తండ్రి ఆతుకూరి కేతన. 
ఈమె 16వ శతాబ్దము నాటిదనియు, ఆంధ్రభోజుడగు శ్రీకృష్ణదేవరాయల 

6 


సమకాలీనయనియు నందురు. ఈమె శ్రీకృష్ణదేవరాయల యాస్థానమునకేగి యా 
ప్రభుని ప్రశంసించుచు కొన్ని పద్యములను జెప్పెననియు నా ప్రభువామెను 
సత్మరించెననియు నందురు. కాని యిది సత్యేతరము. ఈమె శ్రీనాథమహాకవి యొక్క 
ముదిమివయసున జీవించినది. 
మోహానాంగి - మరీచీపరిణయకావ్యకర్రి: 
కవులపాలిటి ముంగొంగు బంగారమైన ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయల 
కుమార్తె మోహనాంగి మరీచీపరిణయ కావ్యకర్రియను నైతిహ్యము సారస్వతలోకమున 
అనూచానముగ సాగివచ్చుచున్నది. కాని గ్రంథమెచ్చటను కానవచ్చుటలేదు. 
కాని చాలాకాలము క్రిందట ప్రచురింపబడుచు వచ్చిన సమదర్శిని 
పత్రికయందీమె కావ్య ప్రారంభపద్యములుగా ప్రచురింపబడినవానిని శ్రీ గొట్టిపాటి 
వెంకట సుబ్బయ్యగారు తాము రచించిన “భట్టుమూర్తి- రామరాజభూషణుడా?” 
అను గ్రంథమున ప్రచురించియున్నారు. వారు తాము ఆ పద్యములను సమదర్శిని 
పత్రికయందు చూచియుంటినని నా కిటీవలనే తెల్సియున్నారు. అవి యివి: 
1.  “అకలుష మాధురీకలితయై యలసాని కవీశుబోలె న 
ల్లిక బిగి, ముక్కుతిమ్మకవి లీలను ముద్దగుబల్కు పాండురం 
గకవిగతిన్‌ బదక్రమముగల్లు కవిత్వముతోడ విష్ణుచి 
త్తుకథ రచించు మజ్జనకు దోరపుబత్తి నుతించి మొక్కెదన్‌.” 
2. మనుచరిత్రము కృతిగ నొసంగు పెద్దన 
దగు నాంధ్ర కవితాపితామహుండు 
నర్ధియై పారిజాతపహరణము కృ 
తిగ నొసంగిన నందితిమ్మనకవి 
మాటల నతులిత మాధురీమహిమంబు 
తోడ బల్ముచుండు ధూర్జటికవి 
రసముప్పతిలుచుండు రచనచే సుధ వెద 
జల్లు మాదయగారి మల్లనకవి 


/ 


మున్నుగల యష్టదిగ్గజంబులను కవుల 
మంత్రి సత్తముదైన తిమ్మరుసుగూడి 
భువన విజయనామక సభాభవనమందు 
నోలగంబుండు కృష్ణభూపాలుండు” 
ఇదివరలో ఈమెదని చెప్పబడిన పద్యము నీ క్రింద చూపుచున్నాను. 
ఒత్తుకొనివచ్చు కటికుచోద్వ్చృత్తిచూచి 
తరుణితనుమధ్యమెచటికో తలగిపోయె 
నుందెనేనియు గనుపడకున్నె యహహ 
యుద్ధతులమధ్య పేదల కుండదరమె. 
మోహనాంగి నిజనామము “తిరుమలాంబ” యని యొక యైతిహ్యము! 
ఇవియన్నియు నెంత యథార్థమో ? 
ఈనడుమనే మోహనాంగి మరీచీపరిణయ కావ్యము కృత్యాది పద్యముల 
వజకు లభింపగా నెల్లూరు సాహితీయులు ముద్రించిరి. దానివలన శ్రీకృష్ణ 
దేవరాయలకు సంబంధించిన ఎన్నో చారిత్రకవిషయములు బయలుపడినవి. 
సంస్మృతకావ్య కవయిత్రులు 
తిరుమలాంబ - వరదాంబికా పరిణయము: 
వరదాంబికా పరిణయకర్రియగు తిరుమలాంబను ప్రస్తావించుటతో 
వైభవోపేతమగు విద్యానగరమునకు చెందిన కవయిత్రీచరిత్రము ముగిసినట్లే. 
గంగాదేవి, మొల్ల, మోహనాంగి *తుక్మాపంచకమును రచించినదను ప్రసిద్ధి పొందిన 
తుక్కాదేవియు తిరుమలాంబయు కలిసి వీరైదుగురైనారు. 
శ్రీకృష్ణదేవరాయల యనంతర మాతని సవతితమ్ము డచ్యుతరాయలు 
సింహాసనము నధిష్టించెను. వరదాంబిక యాతని పట్టపురాణి. ఈ యిర్వురి పరిణయ 


* తుక్క పంచకమని ప్రసిద్ధిపొందిన శ్లోకము లైదింటను రెండు తత్పూర్వమే వల్లభదేవుని 
సుభాషితావళి యందును ఒకటి ముకుళభట్టు అభిధావృత్తియందును కానవచ్చు చున్నవని శ్రీ 
ఆండ్ర శేషగిరిరావుగారు వ్రాయుటచే నామెనుగూర్చి నేను ముచ్చటించ లేదు. 


రి 


గాథను తిరుమలాంబ సంస్కృతమున చంపూ[గ్రంథముగా రచించెను. ఈమె తన 
కావ్యమున సర్గాంత గద్యలలో తన పాండిత్య ప్రాబల్యమును గూర్చి చాలా అధికముగా 
ప్రస్తావనమొనర్చినది. 

ఈ 1530 ప్రాంతపు కవియిత్రి గంగాదేవితో ప్రారంభమైన సంస్కృత 
కావ్యరచనకు తిరుమలాంబ రచనతో ప్రాది యేర్చడినది. 

19వ శతాబ్య్యంత్య భాగమువఖణకు ప్రవర్తిల్లిన మహిళా సారస్వతమంతయు 
- మహిళా సారస్వతమే యననేల ఆంధ్రసారస్వతమే - కావ్య సాహిత్యమే. అందును 
ప్రాచీన సాంప్రదాయసిద్ధమైన కవితాశిల్పముదక్క ఇంకొక ప్రక్రియాభేదముకాని, 
రచనాళిల్ప భిన్నతకాని కాన్పించదు. 

ఆంధ్రమునేకాక, ఎల్లభాషలకు సంస్కృతి సాంప్రదాయముల నొసగిసాకిన 
తల్లిభాషయగు దేవభాషయందు సమర్థముగ మహాకావ్యరచనచేసిన మానినీమణులు 
పెక్కు రాంధ్రమహిళలుండుట నిజముగా ప్రస్తుతిప్రాతము. ఇట్టి కవయిత్రులలో 
తిరుమలాంబ రెండవది. 
నాచి-నాచీవిజయ నాటకకర్రి: 

వేద వేదాంగకోవిదుడును, సంస్కృతాంధ్ర సాహితీ నిష్షాతుడును, జ్యోతిషాది 
సమస్తశాస్త్రవేత్తయునైన ఏలేశ్వరోపాధ్యాయుల కుమార్తె నాచి గొప్పపండితురాలు. 
బాల్యమునందే వైధవ్యమునొంది తండ్రికడ ఆయన గురుకులమున సాంగోపాంగముగ 
సర్వవిద్యా, శాస్త్ర కళా రహస్యముల శిక్షాపూర్వకముగ కైవసముచేసికొని కాశీయాత్రకై 
యిలువెడలి మధ్య మార్గమునగల పండితులను జయించి తన జయగాథలనే “నాచీ 
విజయ” మను పేర సంస్కృతమున నాటకముగ రచించిన ప్రతిభాశాలిని నాచి! 
ఈ అఖండ ప్రతిభావంతురాలి రచనమున ఒక శ్లోకమేని కాన్పించకుండుట 
ఆంధ్రవాబ్బయ దురదృష్టమనవలెను. 
లీలావతి - గణితశాస్త్ర కావ్యకర్రి: 

నాచిని పోలినదే లీలావతియును. నుప్రసిద్ధ గణిత శాస్తాచార్యుడైన 
భాస్మరాచార్యతనయ లీలావతి. లీలావతి కూడా గణితశాస్త్రవేత్రియే. పురాకాలమున 


0 


నే విషయమును రచించినను కావ్యరూపమున రచించుటయే సాంప్రదాయసిద్ధమైన 
సదాచారమగుటచే లీలావతి తన గణితశాస్తమును సంస్కృత కావ్యముగ రచించినది. 
భాస్మరాచార్యులు గొప్ప జ్యోతిషశాస్త్రవేత్త. తన గారాబుపట్టి లీలావతికి 
విధివిహితమైయున్న వైధవ్యమును తప్పించవలెనని అతడెన్నియో యత్నముల 
నొనర్చెను. కాని అదికొనసాగలేదు. పసుపు పూయుటయు ముసుగువేయుటయు 
పాపము లీలావతి కొకమారు జరిగెను. జరిగినదానికి చింతించి భాస్మరాచార్యులు 
తన తనయకు గణితశాస్త్రమున ప్రవేశము కల్పించెను. 
అందామె గొప్ప నైపుణ్యమును సంపాదించి “లీలావతి గణిత” మను పేర 
నొక గణిత శాస్త్ర గ్రంథము రచించెను. 
లీలావతీ గణితము జగద్విశ్రుతి నొందినది. ఈ [గ్రంథము ఆంగ్ల, పరాసు 
భాషలలోనికి అనువదింపబడినది. 
“అస్తిస్తంభతలే ఘటః తదుపరి క్రీడా శికండీ స్థితః 
స్తంభేహస్త నవోట్చితే త్రిగుణిత స్తంభ ప్రమాణాన్తరే 
ద్వష్ట్వాహింబిల మావ్రజన్త మపతత్తిర్యక్స, తస్ఫ్యోపరి 
క్షిప్రం బ్రూహితయోర్చలాతృతికరై స్యామ్యాన గత్యోర్యుతిః 
ఆమె గణితశాస్త్ర కవిత యింత రసవత్తరముగా నున్నది. 
శారద, త్రివేణి: 
దేవరాయల ఆన్థానియగు శారద సంస్కృత కవయిత్రియట! విశేషములు 
తెలియవు. 
త్రివేణి శ్రీరంగాభ్యుదయ చంపూ ప్రబంధమును ఇంకను ఇతర గ్రంథములును 
రచించిన త్రివేణియు సంస్కృత కావ్య కవయిత్రియే. రంగనాథ సహస్రము, లక్ష్మీనాథ 
సహస్రము, శ్రీరంగాభ్యుదయము, సంపత్కుమార విజయము, రంగరాట్స 
ముదయము, తత్త్వముద్రాభద్రోదయము, శుక సందేశము, భృంగ సందేశము అను 
పెక్కు సంస్కృత కావ్యములను రచించిన ప్రశస్త కవయిత్రి త్రివేణి. ఈమె 
కావ్యములన్నియు నింకను అము[ద్రితములై తంజాపుర సరస్వతీ (గ్రంథ 


10 


భాండాగారమున ముద్రణ భాగ్యమెపుడాయని తపించుచుండుట చింతాకరమైన 
అంశము! 
గొప్ప విద్వాంసుడైన ఉదయేంద్రపురం అనంతాచార్యుల కుమార్తె ఈమె. 
తండ్రికడనే చక్కగా విద్యనభ్యసించినది. భర్త అయిన ప్రతివాది భయంకరం 
వేంకటాచార్యుల సన్నిధిని కూడా ఆమె విద్యకు మంచి దీప్తి కలిగినది. 
త్రివేణి వైష్ణవి, విశేషించి శ్రీరంగేశభక్తురాలు. ఆమె కావ్యములయందు మొదటి 
రెండును నవాననామ కావ్యములు - వూడవది చంపషువు. తత్త్వ 
ముద్రాభద్రోదయము విశిష్టాద్వైతమత సాంప్రదాయకరమగు వేదాంత గ్రంథము. 
శుక సందేశ, భృంగ సందేశ కావ్యములు, వియోగ శృంగార రసాత్తకములగు 
సందేశకావ్యములు. శ్రీరంగనాథ చంపువున ఆశ్వాసాంతశ్లోకములలో తన 
కావ్యమును గూర్చి సదృంద వంద్యమైన మహా కావ్యమనియు అమ్నాయము వలె 
మధురమైనదనియు ప్రశంసించినది. 
అది యిట్లున్నది. 
“త్వద్గజ్లోబ్బ తరబ్జ వజ్బీ విల సద్భంగత్రి ప్రాకృత్స వా 
గ్గుం భోనస్త విరస్త్వ్రసూత తనయాం యో సౌత్రి వేణ్యాత్మికాం 
శ్రీరంగాభ్యుదయే త్వయా విరచితే సద్భృంద వంద్యే మహా 
కావ్యేసొ దశమ స్సుధాకృతరస స్ప్సర్గస్య మాధుర్యకృత్‌.” 
రామభద్రాంబ (16383) రఘునాథాభ్యుదయము: 
సంగీత సాహిత్య కళాకోవిదుడును, మహాపరాక్రమశాలియునైన రఘునాథ 
భూజాని తంజాపురము నేలినపుడు అనేకులగు విద్వత్మవులను పోషించినట్లే, 
విద్వత్మవయిత్రులను గూడా పోషించెను. ఆంధ్రవాజ్బయ చరిత్రయందు 
కవయిత్రులను ఆన్భానములయందు పోసించుటయనునది నాయకరాజుల తోదనే 
ఆరంభమైనది. 
రఘునాథ నాయకుని ఆస్థానమగు లక్ష్మీ విజయ విలాస భవనము కవి 
పండిత గాయక కవయిత్రులతో సందడిగా నుండెడిది. 


1] 


నాయకరాజుల ఆన్ధానముల యందలి కవయిత్రులందరును అష్టభాషా 
విశారదలౌాటయేకాక ఆయా భాషలయందు కవిత్వము కూడా చెప్పగల దిట్టలు. 
సమస్యాపూరణము, ఆశుకవిత్వము, ప్రాస్తావిక పద్యకల్పనము, చిత్ర బంధకవిత్వ 
రచనము మున్నగు కవిత్వ క్రీడలయందారితేరినవారు. వారు నాయక 
రాజాస్థానమునకే గాదు ఆంధ్రదేశమునందలి కవిలోకమునకే అలంకారమనదగిన 
వారు. రఘునాథ నాయకుని ఆస్థానమున మెజసిన వారిలో రామభద్రాంబ 
“రఘునాథాభ్యుదయము” అను ద్వాదశ సర్గలును 900 శ్లోకములును కల సంస్కృత 
కావ్యమును రచించెను. 

రాజగోపాల విలాసాది కావ్యకర్తయగు చెంగల్వ కాళ కవి యీమెకు కవితా 
గురువు. అటనట వాడిన శార్చూల మాలినీ స్రగ్దరా వృత్తములు దప్ప తక్కిన 
కావ్యమంతయు ఒకే ఛందము. ఇది రఘునాథ నాయకునిపై చెప్పిన కావ్యము. 
ఇందు రఘునాథ నాయకవంశ, రాజ్య, పరాక్రమాది వర్ణనలేగాక ఆనాటి స్త్రీ విద్య, 
స్త్రీల సంస్కారము, సంగీతవిద్య, రావణహస్తము, నాటక రచనము, గాన నృత్య 
విశేషములును చెప్పబడుట గమనింపదగినది. ఆనాటి మూడేండ్ల బాలికల విద్యా 
వైభవముకూడ నాయక బహూకృతము కాదగినంత విశేషముగా నుందెనట. 


“చింతా సమస్యా శతమేక థధైవతత్మీర్తి వార్తాసహి వర్ణనీయా 
అశేషలోకాశ్రయ వృత్త భేద విద్యావిశేష ప్రధితస్య యస్య 
అంతఃపురాన్తర్దరిణేక్షణాసుత్రిహాయనీనామపి దీష్యమానాన్‌ 
విలోక్య విద్యా విభవానజ'స్రం వశంవదాంయస్యవదంతి వాణీం 
వశంవదయైన వాణితో విరాజిల్లు రఘునాథ నాయకుని కాలమునాటి 
విద్యావైభవమును రామభద్రాంబ చక్కగా వర్ణించెను. 
తెలుగు భాషలో పూరించిన సమస్యలు ప్రాకృతమున చెప్పిన పద్యములు 
చాలా కలవు. 
తెలుగు సమస్య : ఏరీ నీసరి రాజులు 
భూరమణులు నిన్ను జాల బొగడుదురు భలీ 


12 


స్వారాజని, రే రాజని 
రారాజని యచ్యుతేంద్ర రఘునాథ నృపా! 
ప్రాకృత సమస్య : పరిపుణ్ణ కళాహి సోహమాణో 
అహాయం సక్కుళణిచ్చ నెవ్వమాణో 
సహావి (స?) చెంది ఆవో 
రహుణాఖ్ళితి చెందిరో విహాయి 
ఛాయ : పరిపూర్ణ కళాభిశోభమానః 
అభితస్సత్కుల నిత్య సేవ్యమానః 
సఖీియ (శః) చంద్రికాడ్యో 
రఘునాధక్షితి చంద్రో విభాతి 
ఏ భాషలో వ్రాసినను మృదువగు శైతి, భావపుష్టి, ఈమె కవితా విశేష గుణములు. 
మధురవాణి - రామాయణసారకావ్య తిలకము : 
సర్వకళా కుశలుడైన రఘునాథ నాయకుడు ఆంధ్రభాషయందు రామాయణ 
కావ్యమును రచించెను. దానిని సంస్కృతీకరింప సమర్భులెవరు? అని యా 
మహారాజు తన యాస్థానమున ప్రశ్నింపగా నెవ్వరును బదులాడక మిన్నకుండదుటయు, 
తదాస్థానినియును, నాయకుని వలెనే సర్వకళాకుశలునియునగు మధురవాణి తాను 
సంస్కృతీకరింతునని తెల్పి యత్యంత ప్రభావపూర్ణముగ నా భూధవుని కావ్యమును 
సంస్కృతీకరించుటయు జరిగెనట. 
రఘునాథ నాయకుని “ఆంధ్ర రామాయణము కాని మధురవాణి 
“రామాయణ సారకావ్య తిలకము” కాని సంపూర్ణముగ లభించుటలేదు. ఈ కావ్యము 
తంజాపురమునుండి బెంగుళూరు నందలి మల్లేశ్వరము నందున్న వేద వేదాంగ 
[గ్రంథాలయము చేరినదట. సుందరాకాండ వణకు లభించున్నంతవజకు 1500 
శ్లోకములుగల 14 సర్దల గ్రంథము కనబడుచున్నది. 
మధురవాణి మహాప్రజ్ఞాశాలినియగు ప్రాధకవయిత్రి. సర్గాంత గద్యలలో 
ఈమె చెప్పిన “మాధుర్య ధురంధరాంధ్ర కవితా నిర్మాణా సమ్మాన్యయా” అను 


13 


వాక్యమును బట్టి యామె ఆంధ్ర కావ్యములను కూడా వెలయించెనని తెలియుచున్నది. 
కాని యవి లభింపలేదు. 

“ఘటికార్ధ నిర్మిత శత శ్లోకిననియు” “షడ్భాషారచనా విశేష బహుధావిఖ్యాత 
కీర్త కలదాననియు “సమస్త వ్యాకరణాదిశాస్త్ర నిష్ణాత” ననియు 'సద్యోవిస్మయ 
కృన్నిరోస్ట్ర కవితా సందర్భ ధారాసుధాసారోర్న్మీ పరిపూరిత శ్రుతిసుధీ సంభావితాభిఖ్య' 
ననియు 'సూరిస్తవ్య కుమార సంభవ మహాకావ్య ప్రతిగ్రన్సన ప్రాగల్భ్య ప్రకటశ్రియా 
పదపద ప్రఖ్యాత వైదుష్యము” కలదాననియు” 'ఫౌఢ శ్రీరఘునథ నాయక కృత 
స్వర్ణాభిషేక క్రియ” కలదాననననియు సర్గాంత గద్యలలో వ్రాసినది. సూరిస్తోయమాన 
మగునట్లు కుమార సంభవ మహాకావ్యమును రచించినదట. ఏ భాషయందో ఈ 
ప్రతిభావంతురాలు రచించిన ఆ కావ్యము కానరాకుండుట ఆంధ్రుల దౌర్భాగ్యము 
కాక మఠి ఏమి! 

ఈ మహా కవయిల్రిని సరసరసాధి దేవతయగు రఘునాథ నాయకుడు 
స్వర్ణాభిషేకము గావించెనట! అబ్బురమేమున్నది? “కథాగ్రథన సంవిధానములో 
కళావైదర్ద్యములో, నీ కావ్యముత్తమ కావ్యమై రఘువంశ, కుమారసంభవాదుల యంత 
ఉత్తమముగా నున్నది. శబ్బములయందలి యవ్వక్తమధురమైన నాద విశేష మీమెకు 
బాగుగా తెలియును. పేశల మృదూక్తికీమె శైలి పెట్టినది పేరు. భాష ఈ 
భాషాసరస్వతికి మిగుల వశవర్తిని, కల్పనాశక్తి యప్రతిమానము” అని శ్రీ కురుగంటి 
సీతారామయ్యగారు ఈ కావ్యమును ప్రశంసించిరి. 

ఈ కావ్యమునందలి రఘునాథ నాయక వర్ణన ఘట్టమునందలి లక్ష్మీవిజయ 
విలాసభవన వర్ణనమును గాంచుడు : 


బందీకృతాయేన పరక్షితీశ మహామణీ మందో కీర్తికన్యాః 

పరార్థ్య దంతప్రతిమా నిభేన స్తంభం సమాలంబ్య చిరంవసంతి. 

(ఈ రఘునాథ నాయకుని సభాభవన స్తంభములపై చెక్కబదిన మణి పుత్రికలు 
ఆ మహావీరునిచే జయింపబడిన పరరాజుల నుండి బందీగా తీసుకొని రాబడి 
స్తంభములకు కట్టివేయబడిన వారికీర్తి కన్యలవలె శోభిల్లుచున్నవై చిరకాలము ఆ 


కద 


స్తంభములయందే వెలయుచున్నవి). ఎంత రమణీయమైన కల్పనయో, ఎంత 
మనోహరమైన శైలియో పఠితలకే తెలియగలదు. 

ప్రాఢ పండితులకును దుర్హాహములగు “రాజనీతి రపస్పశా” వంటి 
ప్రయోగములెన్నో కలవు. ఆ ప్రయోగముల కామెయే యర్థము వ్రాయుటయు 
కలదు. 

పండిత వాదమున మధురలోనున్న సరస్వతీ గ్రంథ భాండాగారమును గెలిచి 
తంజాపురమున ప్రతిష్టించిన అపర సరస్వతి యీమె. 

రఘునాధ నాయకుడే యెసంగిన 'కిం తే రఘునాథ నాయకాయన్నే అను 
సమన్యను, 

“కతి కతిన క్షితిపతయ: కిం? తే, రఘునాధనాయకాయన్తే.” 

భువి బహవరి కిలతరవః కిం? తే, సంతాన పాద పాయన్తే 
అని వెంటనే పూరించినదట. 

ఆమె పూరించినప్రాకృత సమస్య ఇంకొకటి. 

తెళ్లోక్కెక్క సుహావహ సుహయర, వియమరాహపం సఇణం దెణ్టూణణియ 
తణూయం, వద్ధహి_ రహుణాహ రాయ పాహొహె 

చాయ: త్రైలోక్షైక సుఖావహ శ్ళుభకరో విజయ రాఘవ శశినం దృష్ట్వా 
నిజతనూజం, వర్టేతే రఘునాథ పాధోదిః క్రీగీతగల పాదము సమస్య. 

రఘునాథ నాయకుని యాస్థానమున తేనెటీగలు రొదచేయునట్లు మహిళా 
కవయిత్రులు సందడి చేయచుండెడివారట. 

మహిళా కవయిత్రీమణులకు వసంతకాలమనదగిన నాయకరాజుల కాలము 
నందలి కవయిత్రు లందజలో మధురవాణి నాయక హీరమణి. ఇంతతో ప్రాచీన 
యుగ సంస్కృత కావ్యరచన చేసినవారి చరిత్ర ముగిసినది. 
కృష్ణాజీ రంగాజీ: 

ఉషాపరిణయ మన్నారుదాస విలాసములు : 


15 


రఘునాథ నాయకుని తర్వాత నాతని పుత్రుడు విజయరాఘవ నాయకుడును 
కావ్య ప్రణేత యగుటయే కాక సరసకళావినోదియైన భూజానియై యుండెను. 
ఎందరో కవి, కవయిత్రులాతని యాస్థానమును గూడా నలంకరించి యుండెడివారు. 
అందు రంగాజీ ప్రముఖ కవయిత్రి. 

రంగాజీ పసుపులేటి మంగమాంబా వెంకటాద్రుల కుమార్తె. సంస్కృత 
ప్రాకృత, శౌరసేనీ, మాగధీ, పైశాచీ, చూళికా, అపభంశ, ఆంధ్రభాషలలో 
కవిత్వమల్లగల్లిన అద్భుత ప్రజ్ఞావతి. 

ఈమె తన గద్యలో చెప్పుకొనిన “విచిత్ర తర పత్రికా శత లిఖిత”త్వము, 
“రాజనీతి విశారదత్వ'ము, 'అతులితాష్టభాషా కవితా సర్వంకష విశేష 
విశారద'*త్వమును “శృంగార రసన తరంగిత పద కవిత్వ మహనీయ 
మతిస్ఫూర్తిత్వమును ఏ మాత్రము నతిశయోక్తులు కావు. 

అద్వితీయ కవితా వైదుష్యములకు ప్రతిరూపమైన రంగాజీ కృతులు 1) 
మన్నారు దాసవిలాసము - ప్రబంధము 2) మన్నారు దాసవిలాసము - నాటకము 
3) ఉషాపరిణయము ప్రబంధము - రామాయణ, భారత, భాగవత, సంగ్రహములు 
ఇవియన్నియు పద్యకావ్యములు. ఇవికాక లలిత ఫణితిని మృదురసాసృదముగ 
'పెక్కుపదములు రచించెను. 

వానియందు మన్నారు దాసవిలాసనాటకము (యక్షగానము), ఉషా 
పరిణయము మాత్రము అచ్చుపడినవి. 

ఉషాపరిణయ ప్రబంధమున గొప్ప కవితా శిల్పము గాని, నైపుణ్యము కాని 
అగపడకున్నను, సమాసాదడంబరముచే సౌందర్యము కోల్పోవని సరళ సులభ 
[గగ్రాహ్యమగు శైలియు ధారావిశుద్ధియును స్పష్టముగా కన్పట్టును. శైలీ విశుద్ధతకు 
ఉషాపరిణయము నుండి : 

“ఇచ్చకము లాడి మిక్కిలి విచ్చలవిడి గొల్ల చెలుల వేడుకమీరన్‌- 

దచ్చనల గూడి జొణిగెడు నచ్యుతునకు మనుమడనిన నడుగగ నేలా.” 


16 


నాయకరాజుల యాజమాన్యమున విలసిల్లిన దక్షిణదేశీయాంధ్ర వాజయ మంతయు 
తెలుగునుడికారపు సొంపుతో తెలుగు భాషనే వాడియుండిరి ఆ ప్రభావమీ మహిళా 
వాజ్బయమునను ప్రసరించి యుండుటలో అతిశయము లేదు. పై పద్య మట్లి 
దానికి ఉదాహరణయే. 

మన్నారు దాసవిలాస నాటక రచన పూర్తియైన వెనుక దానిని చదివి 
వినిపించుచుండగా తన స్వామి విజయరాఘవుడు హరివంశమునందలి ఉషా పరిణయ 
గాథను కావ్యముగా రచింపు మనగా తానీ జతన మొనర్చినట్లు ఈమె వ్రాసి యున్నది. 

యక్షగాన శాఖకు చెందిన మన్నారు దాస విలాసము నాకటమునందు 
పట్టమహిషియగు కాంతిమతికిని, విజయరాఘవునకు జరిగిన వివాహ గాథ 
వర్ణింపబడినది. 

15వ శతాబ్బృంత భాగము నుండి ఆంధ్రవాబయమన యక్షగానరచన 
ప్రారంభింపబడినది. ఆనాటి నుండి జరిగిన యక్షగాన రచనలో కవియిత్రులును 
పాల్గొనుటలో వింత యేమియును లేదు. అట్టి యక్షగాన రచన యొనర్చిన 
కవయిత్రులు వేరుగా. నున్నారు. వీరిని గూర్చి ముందు పేర్కొందును. రంగాజీ 
కావ్య ప్రణేత్రియే కాక నాటకకర్రి కూడా. అయితే ప్రాచీన లక్షణ లక్షితములగు 
దృశ్య కావ్యములును మాత్రమే ఆంధ్ర సారస్వతేయులు నాటకము లనిరి. అంతేకాక 
సంస్కృత నాటకములను ఆంధ్రకవులు కావ్యములుగనే అనువదించిరి. అగుటచే 
ఆంధ్రులకు 15వ శతాబ్దము వరకుదృశ్య వినోదము కాని, రంగ విజ్ఞానావకాశము 
కాని లభింపలేకపోయెనేమో ఆ పండిత పామర లోకమునకును చిత్త విచ్చిత్తిని 
కల్గింపగల సాహిత్య ప్రక్రియా విధానముగా పాటలతో, మాటలతో కూడిన యక్షగాన 
ప్రక్రియను నాటక రూపమున తొల్టొంటి ఆంధ్రులు సృష్టించుకొనిరి. అట్టి ప్రక్రియనే 
వారు నాటకమని పేర్శొనిరి. అట్టి నాటక శాఖకు చెందిన యక్షగానమే రంగాజీ 
కృతి “మన్నారు దాస విలాస నాటకము”. ఇందు పాత్రోచిత భాష వాడబడినది. 
విజయ రాఘవు నాస్టానమున దక్షిణ భాషలగు తమిళ, కన్నడ, కేరళ భాషలయందును 
సంస్కృతము నందును, శౌరసేన్యాది సమస్త ప్రాకృతముల యందును కవిత్వము 


| 


చెప్పగల్లిన చదురాండ్రు కలరను ప్రశంసకు రంగాజీ అన్ని భాషల యందును 
చెప్పిన కవిత్వమే ప్రబల నిదర్శనము. 
సంస్కృతము : బెదార్య మంగన్న పభంగవిధాన ధుర్యమ్‌ 
శౌర్యంచ థైర్యమపి శౌర్యుపలాలనీయమ్‌ 
రూపంచ పంచశర వీరవిలోభనీయమ్‌ 
యస్యాస్య్యహో విజయ రాఘవ సార్వభౌమ! 
మాగధి : _ పశుపశరాసన రూవేణ హరియ్య మహిమాయే 
దాణేహం రాహే యే లియ యిరహు నహశామి సంవాణే. 
చూళిక :  ఖమళ విలోచన మధనే, యాచక ర్వున ధౌవ్య పాదపో యేసో 
భాహా భళ భళ వద్దే అరవికారయ వియయ రాహిహో విషయ! 
ఇట్లే అన్ని ప్రాకృతములయందును ఆమె కవిత్వము చేసినది. ఇక అముద్రితమగు 
మన్నారు దాన విలాస ప్రబంధమున రఘునాథ నాయక వర్ణన సంర్భమున కల 
ఒక పద్యము. 
సారభుజా బలంబునను, జక్కదనంబున, సద్గుణంబులన్‌ 
ధీరమతి ప్రతాపముల, దిక్కుల మిక్కిలి నిండు కీర్తులన్‌ 
ధారుణి బ్రోచు నేర్పున, నుదారదయన్‌ గవితా చమత్కృతిన్‌ 
శ్రీరఘునాథ భూమిప ఫణీమణికిన్‌, సములే నృ పాలకుల్‌. 
ఇది శ్లేషాలంకార సమన్వితమైనది. శైలి ఇట్లే సులభ గగ్రాహ్యముగా నుండును. 
రంగాజీ అట నట తన కృతులలో వ్యాకరణ, జ్యోతిషాది శాస్త్రములలో 
దనకుగల ప్రజ్ఞా పాటవములకు దిక్షదర్శకములగు ఘట్టములను వెలయించినది. 
ఈ మన్నారు దాస విలాస కావ్యము, అల్లాడ విజయసింహ భూపతి విలాస కావ్య 
మను పేరున సౌందరియను నామె యింకొక కవయిత్రి వ్రాసినట్లు మద్రాసు ప్రాచ్య 
లిఖిత భాండాగారమున కన్పట్టుచున్నదట. కాని అది సరికాదని తేలినది. 
అసామాన్య ధిషణా ప్రాభవముగల ఈ కవయిత్రిని విజయ రాఘవుడు 
కనకాభిషేక గౌరవముచే సమ్మానించెననిన ఆశ్చర్యమేమున్నది? 


18 


నాయక రాజుల కాలమున పేరు పెంపులు వహించిన యీ కవయిటత్రు 
లందజును తమ ప్రభువులకు తాము ధర్మవత్నుల మనియే వ్రాసికొని యుండిరి. 
రంగాజీ యెడ బద్దానురాగుడై విజయ రాఘవ నాయకుడు పట్టమహిషియైన 
కాంతిమతి యెడ విరక్తుడై యండుట కాంతిమతికి మిక్కిలి వ్యసనము గూర్చుటయు 
దానిపై కాంతిమతి తన భర్తను రంగాజీ వశమొనర్చుకొనెనని దూషించుచు 
చెలికత్తెలచే రంగాజీ కేదియో వార్త పంపెననియు దానిపై రంగాజీ, 


ఏ వనితల్‌ మముందలవ నేమి పనో తమరాడు వారు కా 
రో వలపింపు నేర్పెటుగరో తమ కౌగిటలోన నుండగా 
రావదియేమిరా విజయరామయటం చిలుదూరి బల్మిమై 
తీవర కత్తెనై పెనగి తీసుకవచ్చితినా తలోదరీ. 


అని వెంటనే వ్రాసిపంపెనట. దానిపై తరువాత చాల గ్రంథము జరిగెను. విజయ 
రాఘవుడు రంగాజీతో తనకు గల సంగతి ధర్మబద్దము కాదని తెలిసి కొని రంగాజీ 
ఇంటికి వెళ్ళుట మానివైచెను. అయినను ఏకచారిణియగు రంగాజీ రాఘవుని 
ప్రణయమునే నమ్ముకొని వియోగ జీవితము గడిపి శుష్మించి మరణించెను. ఆనాటి 
నాయక రాజుల ఉపకాంత లందజును పవిత్రజీవనులై యుండుటయు, ఏక చారిణీలై 
విశుద్ధ ప్రణయినులుగా జీవితమును గడుపుటయు ఎన్నటికిని సృహణీయమగు 
నంశము. 

రంగాజీ అక్కగారని చెప్పబడు కృష్ణాజీయు కవయిత్రియే గాని కృతులు 
కాన్ప్సింపవు. 

రంగాజీ నుండి బహుకావ్య రచనము కావించిన కవయిత్రీమతల్లులగపడెదరు. 

ఈ మహనీయురాండ్ర కావ్యములన్నియు చారిత్రక పరిశోధనకు మిక్కిలి 
ఉపకరించుటొక గొప్ప యంశము. రంగాజీతో నాయకరాజుల కాలమునాటి 
కవయిత్రుల సందర్శన ముగిసినట్లె. 


109 


ముద్దుపళని - రాధికా సాంత్వనము (1740-1780) మోహశ్ళంగార కావ్యము. 

ఆంధ్ర కవయిత్రీ లోకమున శృంగార మధుర కావ్యమును రచించిన ఏకైక 
కవయిత్రి ముద్దుపళని. ముద్దుపళనికాలము నాటికి భావుకత లోపముచేతను, 
అనుకరణ ధర్మముచేతను, స్త్రీల అంగాంగ వర్ణనా సభ్యత చేతను, అతిబాహ్య 
కామశ్ళంగార కావ్యరచనా వ్యామోహము చేతను ఆంధ్ర వాజ్బ్యయము క్షీణయుగ 
మనిపించుకొన్నది. కాలప్రభావము మహిళా కవయిత్రిని సహితము లోగొనుట 
ప్రత్యేక గమనార్దము. రామభద్రాంబ, మధురవాణి, తిరుమలాంబ, రంగాజీ మున్నగు 
వారు వారి ప్రభువులకు ఉపకాంతలైనను, ఆనాటికే ఆంధ్ర సారస్వతమున 
మోహశ్ళంగార కావ్యరచన తలచూపియున్నను వారు మాత్రము ఆ దరిదాపులనే 
తొక్కి చూడలేదు. స్త్రీలు కూడా ఎట్టి అంశములనైనను నిరుపమ ప్రజ్ఞతో రచింపగలరని 
నిరూపించుటకై ముద్దుపళని ఈ కావ్య రచన చేసెనేమో. 

ఏమో, ఏమోలతో నేమిపని? ముద్దుపళని మోహశ్ళంగార కావ్య రచన 
చేసినది. అందుకు ప్రస్తుతి పాత్రమగు రచనావిధాన ముట్టిపడునట్లు పదపదమునను 
ముద్దులు మూటగట్టినట్లు రచించింది. 

నాయక రాజుల యనంతరము దక్షిణాపథము నేలిన ప్రతాపసింహుని 
కాలమున అనగా 1740-1780 ప్రాంతమున ముద్దుపళని వెలసియున్నది. ఈమె 
తండ్రి ముత్యాలు. తల్లి పోటిబోటి. 

[గ్రంథము శృంగార రసార్ణవము. దీనికే ఇళాదేవీయమను నామాంతరము 
కలదు. రాధ ఇళను బాల్యమునుండి ప్రేమతో పెంచి ఆమెను కృష్ణునకిచ్చి పెండ్లిచేసి 
తన (ప్రేమధనము కొలగొట్టబడెనని చాలా బాధపడుటయు, ఇళా కృష్ణులు ఇళాదేవి 
తండ్రి కుంభకునింటికి వెడలగా విరహమోర్వలేక రాధ తన చేతిచిలుకను కృష్ణునికడకు 
రాయబారమంపుటయు, కృష్ణుడు రాగానే రోసమున రవాళించుటయు, కృష్ణుడు 
బ్రతిమలాడుకొనగానే ప్రశాంతత చెందుటయు ననునది ఇందలి కథాభాగము. 
ఇది నాలుగాశ్వాసముల కావ్యము. 


రచనయందు మృదుమధురమగు తెలుగు భాష మఖుగు జాలువారు చుందును. 
సామెతలు కుప్పలు, తెప్పలు. సవతిగల స్రీ హృదయమునందలి స్పర్థాస్వభావము 
అచ్చుపడునట్లు చాల సహజముగా వర్టించినది. రాధ వరహవర్హనలు ఎంత మురిపెముగ 
నున్నవో చెప్పనలవికాదు. సుకుమారమైన స్పర్జ్థాభావమును, ఈర్మ్యను, కృష్ణునిపై 
తనకుగల అక్కసును వెలిబుచ్చుటలో అచ్చతెలుగు పదములు వాడి ఈ పదములకింత 
అర్థశక్తి భావప్రదీపన సామర్ధ్యము కలదాయనిపించినది, ముద్దుపళని: 
“అల్లందుకొన్నను నీ 
బెల్లింపులబడిన యొదలపెనుబాములకే 
యిల్లైతి నరసిచూడగ 
గొల్లనితోపొందు చెలికి కొదువే కొదువల్‌.” 
కృష్ణుని దెప్పుచు పల్మిన పల్కులలో దెప్పరికము వెనుకనుండి పైకి స్ఫుటముగా 
కనపడుచున్న ఆంతరంగికమగు అపేక్షను చూపుటలో ముద్దుపళని యెంతటి 
ఒయ్యారము కనబఅచినదో ముద్దుల మూటగట్టుచుండును. 
“సామ్ములియ్యవచ్చు - సొమ్మందమియవచ్చు 
ఇయ్యరాని ప్రాణ మియ్యవచ్చు 
తనదు విభుని వేరు తరుణిచేతికినిచ్చి 
తాళవశమె యొట్టిదానికైన?” 


ఇళకు కృష్ణునప్పగించి వెనుదిరిగినవెంటనే పైకొనిన వియోగముతో బాధపడిన 
రాధ గోలతనము, బేలతనము, మానినీ హృదయగత సపత్నీస్పర్థా స్వభావమును 
ఎంత కోమలముగనో చిత్రించినది. 

వర్ణనలును, హాస్యమునుగూడా చాలా విశిష్టముగా నిర్వహించినది. 

కాని కేవల బాహ్యముగ వర్ణించిన శృంగార వర్ణనాదులు వెగటుగనున్నవి. 
అది ఆనాటి కాలస్వభావమని యుపేక్షించి సంతృప్తి పడవలయు నంతే. 

ముద్దుపళని, ఆండాళు పాశురములను కూడ తెలిగించినది. అవియును 
చాల రమణీయముగా ఉన్నవి. 


(? 


దార్లసుందరీమణి - భావలింగశతకము (1829): 

ఆంధ్రదేశమున మిక్కిలి సుప్రసిద్దుడైన తత్వవేత్త పోతులూరి వీర బ్రహ్మంగారి 
శిష్యవర్గమునకు చెందిన దార్ల సుందరీమణి 1829 ప్రాంతము నాటిది. గుంటూరు 
జిల్లా యందలి చెర్లగుడిపాడునందలి గంజి శ్రీరాములు, నాగమాంబలు ఈమె 
తండ్రియు, తల్లియునైయున్నారు. రామచంద్రపుర నివాసియగు దార్ల శేషయ్యగారి 
నీమె భర్తగా బడసెను. 

దార్ల సుందరీమణి సంఘకల్మషమును శక్తిమంతమగు భాషతో నిరాసము 
చేయుచు ఉద్దీప్తమగు భావములతో కూడిన తత్త్వశాఖకు చెందిన భావలింగ 
శతకమును రచించినది. 

ఆంధ్రవాజ్బయమున శతకము ఒక విశిష్టమైన ప్రక్రియ. ఏదేని ఒక 
మకుటమున సంఘములోని దురంతమును వెళ్లగ్రాసి, సంఘమును మంచిత్రోవకు 
మళ్ళించుటకును, ఇష్టదైవస్తుతికిని శతకమును ప్రయోగించుట వాజ్బయమున ప్రాచీన 
కాలమునుండియు కన్పట్టుచున్నది. 

అట్టి శతకములలో తత్త్వశాఖకుచెంది, సంఘకల్మషమును శక్తిమంతముగ 
బయటపెట్టిన ఒకేఒక గొప్ప శతకము వేమనశతకము 

పురుషులలో వేమన యొక్కడే అట్టి శతకమును వ్రాసెను. స్త్రీలలో దార్ల 
సుందరీమణి యొకతియే ఈ తెగకు చెందిన కవయిత్రి. వేమనకు పిమ్మట 19వ 
శతాబ్దమున నీమె రచించిన ఈ శతకమే మరల అంత ప్రతిభావంతముగా 
కన్పట్టుచున్నది. వేమనవలెనే ఈమెయు ఆటవెలదినే ఉపయోగించెను. సంఘ 
సంస్మ్కారమునకే యిర్వురు యోగులును ఆటవెలదుల నుపయోగించుట భారతీయ 
సంస్కృతియందలి గొప్పతనమును (ఆకర్షణారహితమును) సూచించుచున్నది. ఈమె 
మకుటము “పాపభయవిభంగ భావలింగ” అనునది. 

ఈ [గ్రంధమును సత్తెనపల్లితాలూకా కోనూరు గ్రామ వాస్తవ్యులైన బూదూరి 
సుబ్బారెడ్డిగారికడ చూచి సుప్రసిద్ధ కవివరేణ్యులు శ్రీ కొండవీటి వెంకటకవిగారు 


22 


ఇటీవల ప్రచురించి ఆంధ్ర భారతి కొక యమూల్యాభరణమును ప్రసాదించిరి. 
దీనికి వీరభివంద్యులు. 
వ్యర్ధపదములు లేకుండ, అందరును వాడుకొను పదములలో, మహార్ధమును 

ప్రతిపాదించు శక్తి యీ పద్యములకు మూలశక్తి. 

“భూమిగోరువారు బూడిదైపోయిరి 

ధనముగోరువారు దగ్ధమైరి 

నిన్నుగోరువారు నిత్యులై యుండిరి 

పాపభయవిభంగ భావలింగ.” 


ఆడినమాట తప్పకుండుటలోని గొప్పతనము నెంత గొప్పగా ప్రతిపాదించినదో 
చూడుడు. 
“మాటనిల్పువాడు కోటియేంద్లుండును 
మాటనిల్పడేని మరణమొందు 
మాటనిల్పుపదవి మటథినేర్వడేలకో 11పాప॥ 


నిర్ణుణనిరాకార తత్తోపాసననుగూర్చి ఎంత సూక్ష్మముగా ఎంతసులువుగా 
తేట తెలుగుమాటలతో ఎంత అర్ధవంతముగా పల్మినదో చిత్తగింపుడు: 
“ఏమిలేదటంచు నెన్ని విద్యలొ చెప్ప 
వేయివిద్యలేల? వెట్టి చదువు: 
నేమిలేనివాని నెజింగినంజాలదా 1॥పాపష॥। 
ఆటంబాబునో, అమృతభక్ష్యమునో, అవసరసందేశమునో పొట్లముకట్టి 


సూటిగ హృదయమలోనికి గిరవాటువేసిన ఈయమ కవితాశక్తి మిక్కిలి 
ప్రశంసాపాత్రము. 


తటికుండ వేంగమాంబ (1840-80) : 
వేంకటాచల మహత్యము : 
ఆంధ్ర సాహిత్యమున వీనుమిగిలిన విదూషిగా, కవయిత్రిగా పేరొందిన 
తరికుందడ వేంగమాంబ మహాయోగిని. ఈమె 19వ శతాబ్ది మధ్యభాగమున 
జీవించియున్నట్లు బ్రౌను మహాశయుడు వ్రాసియుండెను. 
ఆంధ్ర సారస్వతమున మొల్లకును, ముద్దుపళనికి, తజికుండ వేంగమాంబకును 
గొప్ప స్థానము కలదు. తిమ్మక్క సుభద్రాకళ్యాణము, తక్కిన గ్రంధములును ఇటీవలనే 
బయల్పడుటచే పూర్వకవి చరిత్రకర్తలు వీరినే కవి చరిత్రలో పేర్కొనుచు వచ్చిరి. 
వేంగమాంబ కృతులు చాలకలవు. అందు ద్విపద రాజయోగసారము, 
వేంకటాచల మహాత్యకావ్యమును చాల ప్రఖ్యాతములు. ఇవికాక ఆమె ద్విపద 
భారత, భాగవతములను రచించినది. నరసింహశతకమను నొక శతకము, నరసింహ 
విలాసకధ, శివనాటకము, పారిజాతాపహరణ సత్కృతి, కృష్ణనాటకము, రమా 
పరిణయము (పెండ్లిపాట), చెంచునాటకము, కృష్ణమంజరి (ద్విపద), శ్రీ రుక్మిణీ 
నాటకము, గోపికా నాటకము, ముక్తికాంతావిలాసము అను పెక్కు గ్రంథములను 
రచించెను. ఇందు ద్వివదలు, శతకము, పెండ్లిపాటకాక తక్కినవన్నియు 
యక్షగానములై యుండునేమే. ఇప్పుడివి యన్నియు లభింపవు. పారిజాతాపహరణ 
యక్షగానము మాత్రము ప్రాచ్యలిఖీత భాండాగారమున లభ్య మగుచున్నది. 
ఈమె బాలవితంతువు. తండ్రి కానాలి కృష్ణాచార్యుడు, తల్లి మంగమ్మ, 
సోదరుడు కృష్ణుడు, గురువు వేదాంతోపదేశికుడు సుబ్రహ్మణ్యదేశికులు. 
“నా చిన్న నాట నోనమాలనైన 
నార్యులెవరు నా కానతీలేదు 
ఇకనేను చెప్పుదునెట్టులో వాణి 
నకలంకుడై జిహ్వయందుంచెగురుడు.” 


అని యీమె వ్రాసినదానిని బట్టి గురుకటాక్ష మహిమచే నత్యద్భుత కవితా 
ప్రావీణ్య మలవడెనని తలంపవలసియున్నది. 


బక 


కవిత్వమందల్పదోషములున్నను కవనమతి మనోహరమైనదని శ్రీ వీరేశ 
లింగంపంతులుగారు వ్రాసియుందిరి. 
రాజయోగసారము కపిలునకు దేవహూతికిని జరిగిన తాత్విక సంభాషణము. 
“సంపదగల్లిన సామర్ధ్యమనుచు 
సొంపుమీరగ తుచ్చ సుఖ మిచ్చయించి 
కామాంధులై తమగతి గానలేక 
భామల యొడిలోన బడి లేవలేక 
తలుగని యాషణత్రయవార్ధిలోన 
మజథిమజి మునుగుచు మమతరెట్టింప 
నాలుబిడ్డలకని యర్థంబుగూర్చి 
కాలంబు నూరకే గదుపుచునుండి 


పుట్టుచు గిట్టుచు బొరలుచుందెదరు.” 


వేంకటాచలమహాత్యము కలియుగ ప్రత్యక్షదైవమగు వేంకటేశ్వరస్వామి 
మహాత్య గాధాకథధనము. 
ఇది కేవల మహాత్య కథాగ్రంథమైనను, మనోహరమగు వర్ణనలు, కాంతి 
పూర్ణమగు శైలి, హృదయంగమములగు ఉపమాద్యలంకారముల తోను గూడి చాల 
ప్రాఢముగా నున్నది. ఈ కావ్య శైలి: 
“శరదభ్రశుభ్ర భాస్వర శరీరంబునందు 
శ్వేతప్రకాశ విభూతి మెజయ 
ధవళ సంపూర్ణ చంద్ర కళంక మనగ 
నైల్యవత్కృృష్టాజినంబు మెరయు” నట్లుగా నున్నది. 


[గం 
(గి 


ఇతర శతక కవయిత్రులు: 

తజికుండ వెంగమూాంబతో ఈ కావ్యయుగవున థవనిద్బ 
కవయిత్రురాండ్రగూర్చి తెలిపినట్లే ఇక రాఘవరామ, రఘురామ, కేశవరామ 
శతకములను రచించిన మదిన సుభద్రమ్మ. 

“మీనాక్షీశతక” కవయిత్రి బండి బాపమ్మ, 'వేంకటరమణ శతక కవయిత్రి 
రత్నమాంబ, “జానకీశతక” కవయిత్రి చెలికాని చలాయమ్మయు నిట సుస్మరణీయలు. 
యక్షగాన కవయిత్రులు 

బాల పాొపాంబ: 

ఈ ఆంధ్రకవయిత్రీ చరిత్రయందు కావ్యకవిత్వ విభాగమును పూర్తి చేయుటకు 
ముందు కాలవిభాగమును పట్టి ముఖ్యముగా ప్రాచీనాధునిక కవితా దృష్టినిబట్టి 
యక్షగాన వాజ్బయరంగమున పరిశ్రమయొనర్చిన మహిళామణులను గూర్చి పేర్కొను 
టవసరమైయున్నది. 

యక్షగానము ప్రయోగ యోగ్యమైన దృశ్యరచనము అట్లని కేవల సంస్కృత 
నాటక లక్షణలక్షితముకానేరదు. గీత, పద్య గద్యరూపమైన,పండిత పామరరంజకమైన 
గేయ నృత్యరూపమైన సాహిత్య ప్రక్రియ యక్షగానము. 

ఆంధ్రవాజ్బయ యక్షగాన చరిత్ర లిఖీంచిన ఆంధ్ర విశ్వవిద్యాలయాంధ్రా 
చార్యులు డా॥ యస్వీ జోగారావుగారు “మనకిప్పటికి దెలిసినంతలో దెనుగున వెలసిన 
మొట్టమొదటి యక్షగానము క్రీ॥శ॥ 15వ శతాబ్ది యుత్తరార్థమున నుండిన 
ప్రోలుగంటి చెన్నశౌరి సౌభరిచరితమే” నని తమ యక్షగానచరిత్రలో వ్రాసియున్నారు. 
శ్రీ నిడదవోలు వెంకట్రావుగారు ఆంధ్ర మహిళలో “విస్మృత కవయిత్రి బాలపాపాంబ' 
అను వ్యాసము వ్రాయుచు అక్క మహాదేవి చరిత్రమును యక్షగానముగ రచించిన 
వీరభోగ వసంతరాయల కుమార్తె బాలపాపాంబ 1600ల సంవత్సర ప్రాంతమున 
వెలసియున్నట్లు తెలిసియున్నారు. 

దీనిని బట్టి చూడ యక్షగాన రచనమనందు స్త్రీలు ఏమియు వెనుకబడలేదని 
తెలియుచున్నది. 


26 


బాలపాపాంబ వీరభోగవసంతరాయల కుమార్తె. శ్రీశైల మల్లిఖార్జున ప్రియ 
భక్తురాలైన కర్ణాటక మహాయోగిని అక్కమహాదేవి చరిత్రము నీమె యక్షగానముగా 
రచించినది. 

పండిత పామర రంజకమగుటచే యక్షగానము మతప్రచారార్థము అధికముగ 
నుపయోగింపబడినది. అక్కమహాదేవి చిక్కనైన శివశరణి. పోతులూరి బ్రహ్మంగారి 
తత్త్వమును, మాయాద్వైతమును ప్రబోధముచేయు కాలజ్ఞానాదుల యందు ప్రసక్తుదైన 
వీర వసంత వసుమతీశుల కొమరితయు, భద్రకాళి భక్తురాలు నైన బాలపాపాంబ 
అక్కమహాదేవి చరితమును యక్షగానముగ రచంచుటలో వింత యేమియులేదు. 

“అష్టయోగాది విద్యాప్రవీణకుడగు, వీరవసంత వసుమతీశునకు ప్రథమ 
పుత్రిక బాలపాపాంబ యనగ, నధిక తేజంబున నపుడద్భవింప సంగీత సాహిత్య 
వర లక్షణముల, రంగుమించినయట్టి రమణిదానగుచు నలభద్రకాళి నా యాత్మ 
లోపలను బలికించునేరీతి, పలికదననుచు నవనిలో యక్షగానావళికెల్ల, రవళిమించిన 
శిరోరత్న మోయనగ మంగళ ప్రదమగు మహాదేవి చరిత, యింగిత జ్ఞానియై యీ 
కృతిజేసె.” 

బాలపాపాంబ కృత్యాదిన వ్రాసిన ద్విపదనుబట్టి పై యంశములు 
స్పష్టమగుచున్నవి. 

“ఈ యక్షగానమున జంపెలు, రచ్చటేకులు, ఏకతాళి మొదలగు దేశిపద 
రచనలు, జోలపాటలు, మంగళహారతులు మొదలగు పాటలు కలవు. ఇవి యన్నియు 
బాలపాపాంబ సంగీత సాహిత్యవిద్యను ప్రదర్శించును” అని శ్రీ నిడదవోలు 
వెంకటరావుగారు వ్రాసియున్నారు. అక్కమహాదేవికి అల్లమ ప్రభువానరించిన 
తత్తోపదేశముపట్టున ఈమె చూపిన నైపుణ్యముబట్టి తరికుండ వేంగమాంబకు 
ముందుగా యోగమార్గోపదేశమును సాహిత్యబద్ధముచేసిన ఆంధ్ర కవయిత్రి 
బాలపాపాంబ యనియు వీరు తెల్పియుండిరి. ఈమె గొప్ప యోగనిష్టాపరురాలు. 
పవిత్రజీవన సంగీత సాహిత్య విద్యావైదుష్యములు గల మహిళా రత్నము. అట్టి 
యీమె రచన, ప్రప్రథమాంధ్ర మహిళా యక్షగాన రచనము ముద్రణాభాగ్యము 
నాందకపోవుట శోచనీయము. 


మో 


అన్నదానము వెంకటాంబ 18వ శ.: 

రామాయణమును యక్షగానముగ రచించిన అన్నదానమువెంకటాంబ సేలం 
జిల్లా హోసూరు తాలూకా తోగీరాగ్రహారమను శ్రోత్రియ గ్రామమందలి అన్నదానం 
వెంకటరామావధానుల భార్య. ఈ [గ్రంథమున కొన్ని దోషములున్నవి. ఇందు ప్రసిద్ధ 
రాగతాళములలో దరువులు, కీర్తనలు, ద్విపదలు, సీసగీత పద్యములు, వచనము, 
లాలి, శోభనము, మంగళహారతి పాటలు కలవనియు, ఇందలి శైలి అభ్యానక 
శైలియనియు, రాముని బాల్యము, సీత్రా కళ్యాణము మున్నగు వర్ణనలలో చక్కని 
తెనుగుతన ముట్టిపడుచున్నదనియు శ్రీ జోగారావుగారు రచించియుండిరి. 
రూస్థానుపేట రత్నమ్మ (1847-1929) : 

ఈమె రెడ్దికులజ. జన్మస్థానము ఇప్పుటూరు. నివాసము పర్గి తాలూకా 
రూస్థానుపేట. రచనము 'శివకురుపంజి' ఇతర కృతులు “వేంకటరమణ” “శ్రీనివాస 
శతకములు, 'బాలబోధి, 'దశావతార వర్ణనము మొదలగునవి. 
ఓడం రచయిత్రి-శ్రీరామపుత్రి : 

“శ్రీరామపుత్రి” యను మారుపేరున నొక కవయిత్రి వ్రాసిన సీమంతినీ 
చరిత్ర మొకటి కనబడుచున్నది. ఇందు 'ఓడం” అను పద్ధతికి చెందిన పాట 
కన్పట్టుచున్నది. ఈ పేరతివిచిత్రముగ నున్నదనియు ఇతరత్ర కూడా ఇది కేవల(శ్రుత 
పూర్వయనియు శ్రీ జోగారావుగారు తెలిపిరి. ఇది 1907 లో రాజరాజేశ్వరి నికేతన 
ముద్రాశాల యందు ముద్రింపబడదినది. 

ఉదా:  *చూడ చూడా వేడకాయె, సీమంతీ 

నేదు పెండ్లికూతురాయె 

మూడు భువనాల్‌ కీర్తినిందే-దుఃఖంబూ 
వీడి తనదూ విభునిగూడదె 

బంగారు తట్టతో మంగళారతులూ 
శృంగారముగనిచ్చి అంగనలు అపుడు.” 


28 


కొత్తూరు రంగనాయకమ్మ : “ఆందడాళ్ళు చరిత్ర”; 

ఈమె ఈచంబాటి శ్రీనివాసాచార్యుల శిష్యురాలని మాత్రము ఇందలి కొన్ని 
పాటల వలన తెలియచున్నది. ఇది యిట్లుండ వరయూరు జియ్యరు తిరుపతి 
సంబంధురాలగు రామానుజమ్మ రచించిన “శ్రీరంగనాథ పంగుణుత్తరోత్సవ 
యక్షగానము” చివర “తంగ బిందు” అను రంగనాథసుత్తి పరమైన యొక గేయము 
చివరి చరణము “ఈచంబాటి శ్రీనివాసచర్లకృపను - రంగదాసురాలిని బ్రోవరా” 
అని యుండుటచే రామానుజమ్మయు, రంగనాయకమ్మయు, నొకరో లేక వీరిరువును 
ఒక గురువు శిష్యురాండ్రో తెలియుట లేదని శ్రీ జోగారావుగారి లేఖనము. 
రంగనాయకమ్మచే రచింపబడిన ఆండాళ్ళు చరిత్ర నందలి రచనయందు కొద్ది 
దోషములున్నను రచన చక్కగానున్నదనియు, పెండ్లి వేడుకల పాటలు ముచ్చటగా 
నున్నవనియు శ్రీ జోగారావుగారు వ్రాసిరి. 
రామానుజమ్మ : 

శ్రీరంగ పంగణ్ముత్తరోత్సవ యక్షగానము కూడ బాగున్నది. ఇందు శ్రవ్య 
కావ్య ధోరణి హెచ్చు. 
శేషాంబ : 

ఈమె కానాలవారి యాడపడుచు కర్నూలుజిల్లా కోయిలకుంట్ల తాలూకా 
నందిపాటి గ్రామము. ఈమె రచన “మిత్రవిందావపరిణయము” 1919లో 
ముద్రితము. భాగవతమున నామమాత్రముగ నున్న ఈ కథను “అపూర్వ పాత్ర 
చిత్రణ” తోడను, మాంసలముగా దీర్చి మనోజ్ఞ నాటక ఫక్కిని రచించినది. రచన 
ఆధునికముగా నున్నదని శ్రీ జోగారావుగారు వ్రాసిరి. 

వీరుగాక 'సుల్తానీ కళ్యాణము' వ్రాసిన 'అలమేల్మంగ తాయారమ్మయు' 'రుక్మిజీ 
కళ్యాణము” వ్రాసిన ఏనుగుల చూడమ్మయు, 'కపోత వాక్యము' అను యక్షగానమును 
రచించిన బలభద్రదాసి, 'ముక్తికాంతా విలాసము. 'చిక్కదేవరాయవిలాసము' మున్నగు 
కావ్యములు రచించిన 'హోసూరి పాకమ్మ ' యు ఇంకను పెక్కురు యక్షగాన కావ్య 
కవయిత్రులగపడుచున్నారు. 


సుమారు నలుబది మందికి మించిన కవయిత్రులు ఈ యక్షగాన కావ్యశాఖలో 
ఉపలబ్ధమగు చున్నారని ఆంధ్రవాజ్బ్యయము నందలి ఒక ప్రధానశాఖయైన యక్షగాన 
సారస్వతమునందు కావ్యరచన గావించిన కవయిత్రుల సంఖ్య యనల్పమే 
యనవచ్చును. 

నవ్యాంధ్రయుగము - మలితరము 

ఆంగ్ల విద్యాధికతతోబాటు, ఆంగ్ల వాజ్మయ ప్రభావము భారతదేశము నందలి 
అన్నిదేశ భాషలపై ప్రసరించుట జరిగిన వెనుక, భారతదేశమునందలి ప్రధాన 
దేశభాషా సారస్వతముల రూపమే మారిపోయినదని చెప్పవచ్చును. ప్రధానముగ 
రచనా సంవిధానము మార్చుచెందినది. 

వచన సాహిత్యమన్నను, నవలా సాహిత్యమన్నను, కథాసాహిత్య మన్నను, 
జాతీయ కవితయన్నను, దేశాభిమానగేయ వాజ్బ్యయమన్నను ప్రజలకు ప్రీతి 
మెండైనది. ఈ లక్షణము ఆంధ్ర వాజ్బ్యయమున 19వ శతాబ్దపు చివరి భాగము 
నుండియు కన్పించుచున్నది. 

పాశ్చాత్యుల దాస్యమునుండి మాతృభూమికి విమోచనము కల్పించి తీర 
వలెనని కాంక్షా తీవ్రత నానాటికి ముదిరి ఆ కాంక్ష ఉద్యమముగా మారినకొలదీ 
ఆంధ్ర సాహిత్యమున దేశభక్తి భావ ప్రబోధ బంధురమైన రచనలు హెచ్చు 
కాజొచ్చినవి. ఆంగ్లేయ దాస్య విముక్తికొణకు బయల్వెడలిన ఈ కవితలో, భావ 
ప్రకటనా పద్ధతి, రచనా సంవిధానము ఆంగ్ల కవితా ప్రభావముద్రతో నుండుట 
గమనార్హము. ఈ పద్ధతి కవిత అభీలభారతమునందును ప్రాదుర్భావమందినది. 

మన ఆంధ్రదేశమున శ్రీ గురజాడ అప్పారావుగారి రచనల తోడను, వచన, 
కథా, నవలా, విమర్శక వాజ్బయమునకు సంబంధించినంత వణకు శ్రీ వీరేశలింగం 
పంతులుగారితోడను ఈ మార్పు ప్రారంభమైనది. ఇంతియేకాక శ్రీ పంతులుగారి 
ప్రబోధన ఫలితముగా స్త్రీ విద్యాసంస్కార ప్రబోధ వాజ్బయము ఆంధ్రదేశమున 
మహిళలచే సృజింపబడు టొకటి ఈ యుగ సాహిత్య లక్షణములలో నొకటిగా 


క 


పరిగణింపబడవలసి యున్నది. భావమున మార్చుకానవచ్చినది. కాని ఛందస్సు 
మాత్ర మీ యుగమున ప్రాతఛందమే. 

ఇంకొక విశేషవేమన, శ్రీపంతులుగారు ప్రారంభించిన వితంతు 
వివాహోద్యమము, సాంఘిక రంగమున సనాతన మతమనబడు మూఢ విశ్వాసమును 
కూకటి వ్రేళ్ళతో కదిలించివేసినదగుటచే ఆ సంస్మారమునకు వ్యతిరేకముగ కొందరు 
సనాతనమత విశ్వాసము కలవారు తాముపత్రికా ముఖముగాను, ఉపన్యాసముల 
ద్వారాను, [గ్రంథ రచనముతోడను ఈ సంస్కారము నెదుర్కొనుటే కాక, 
పందితురాంద్రగు స్త్రీలచే పత్రికలు నెలకొల్పింపబేసి యందు ఈ సంస్మారవ్యతిరేక 
భావములతో గల స్త్రీల రచనలకు హెచ్చు ప్రాధాన్యము నిచ్చునట్టి వాతావరణము 
కల్పించిరి. మజల కొందరు సంస్మ్కారవంతురాండ్రగు మహిళామ తల్లులు పైన 
పేర్ళొనబడిన సంఘసంస్మార వ్యతిరేక భావములను ఎదుర్మొనుటకై తామును 
పత్రికలు స్థాపించియుండుట ఈ కాలమున విశేషముగ పరిగణింపదగును. 

శ్రీ కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రిగారి శిష్యవర్గమునకు చెందినవారు, గొప్ప 
పండితురాలునైన శ్రీమతి పులుగుర్త లక్ష్మీనరసమాంబగారు సనాతన ధర్మ 
వ్యాప్తికొణకు సావిత్రియను పత్రికను స్థాపించి నడిపిరి. ఇక తరువాత బాలాంత్రపు 
శేషమ్మ గారు హిందూ సుందరి పత్రికను, వింజమూరి వెంకట రత్నమ్మ గారు 
“అనసూయ పత్రికను స్థాపించి అనేక విధముల మహిళా ప్రబోధము గావించుటకై 
(శ్రమించుట యొక గొప్ప విశేషము. 

ఇట్టు నూతన మార్గములలో కవయిత్రులలో నూతన వికాస లబ్ధికొణకైన 
ప్రయత్నము లనేకము కొనసాగిన తరుణమున 

శ్రీమతి కోటికలపూడి సీతమ్మ శ్రీపంతులుగారి అనుయాయినియై ఎంతో 
విశిష్టమైన భావ పద్దతితో కావ్యములు రచించి పేరుగాంచిరి. 'సాధురక్షాశతకము'” 
“అహల్యాబాయి? 'పద్య భగవద్దీత', 'భక్తిమార్గములు), 'సతీధర్మములు', 'లేడీ జేన్‌ 
గ్రే, 'శ్రీ వీరేశలింగంగారి జీవితచరిత్ర అను కావ్యముల కీమె జనయిత్రి. శైలి. 
మిక్కిలి సరళము. 


వె] 


అహల్యాబాయి కావ్యమున-- 
“స్త్రీలు విద్యనేర్వ జెడిపోదురను మాట 
కల్లయనుచు దోచ నెల్లఅకును 
విశద పఅతునొక విద్యావతి చరిత్ర 
సం[గ్రహమ్ముగాగ చదువుడయ్య” అని వ్రాసియుండుట 
గమనార్హము. అంతేకాదు. వారి సాధురక్షా శతకమున బ్రహ్మ సమాజ సంస్కార 
భావకాంతి వెల్లి విరిసి యుండుటయు గమనింపదగిన యంశమే. 
1913వ సంవత్సరమున బాపటయందు జరిగిన ప్రథమాంధ్ర మహిళా 
సభ కధ్యక్షత వహించిన, తరుణీ రత్నమీమె! ఈమె తెనాలి తాలూకా జెముడు 
పాడు వాస్తవ్యులు శ్రీ అబ్బూరి సుబ్బారావుగారి తనయ, శ్రీ కొటికలపూడి 
రామారావుగారి సతీమణి. పీఠికాపుర రాణియగు శ్రీరాణీ చిన్నమ్మారావుగారిచే 
గురుస్థానమున సమ్మానింపబడిన మహిళా రత్నమీమె. 
రాణీ చిన్నమ్మారావుగారు క 
ప్రఖ్యాతాంధ్ర భాషా పోషకులు, సంఘ సంస్మర్తయునైన మహారాజా రావు 
సూర్యరాయ మహీపతి బహద్దరు వారి ధర్మపత్ని యీమె. విద్వత్మవయిత్రి యగుటయె 
కాక, కొటికలపూడి సీతమ్మ, జూలూరి తులశమ్మ మున్నగు విద్వత్మవయిత్రుల నాన్టాన 
కవయిటత్రులుగ, మన్నించి, కవితా గోష్టులు నెజపిన రసజ్ఞురాలు. పద్యకావ్యములనే 
కాక, 'ఉపన్యాస మాలికి అను పేర తన ఉపన్యాసములను కూడ ప్రచురించి 
యుండిరి. వారి కావ్యములు మాత్రము కానరాకున్నవి. 
కందుకూరి రాజ్యలక్ష్మమ్మగారు : 
శ్రీవీరేశలింగము పంతులుగారికి అన్నివిధముల అర్హురాలైన ధర్మపత్ని 
రాజ్యలక్ష్మమ్మగారు కూడ బ్రహ్మమతాను సారముగ కీర్తనలు రచించిరి. శ్రీ 
పంతులుగారి సంస్మ్కారోద్యమమున అన్ని విధముల ఈమె సహాయ ముండుట 
చాలా గొప్ప విషయము. 


(టం 
[ం 


భండారు లచ్చమాంగారు (1874) : 

ఈమె సుప్రసిద్ధ విమర్శకులు, భాషా సేవకులైన కొమజ్టాజు లక్ష్మణరావుగారి 
సోదరి, భండారు అచ్చమాంబ. ఈమె “అబలా సచ్చరిత రత్నమాల యను వచన 
[గ్రంథమును రచించెను. పౌరాణిక స్త్రీలు, చారిత్రక స్త్రీలు, విదేశ రమణులు - 
అను మూడు భాగములు గల గ్రంథ రాజమిది. స్రీలలో ప్రప్రథమముగ వచన 
కావ్యమును రచించిన ఖ్యాతి యీమెకు దక్కినది గ్రంథశైలి మిక్కిలి సరళ సుందరము. 
బుర్రా సూరమాంబగారు : 

విద్వత్ముటుంబముగా పేరుగాంచిన బుర్రా వంశమునకు చెందిన కవయిత్రి. 
శ్రీకాకుళ వాస్తవ్యులగు శ్రీ బుర్రా దేవనాథంగారి పత్ని. భారతీ స్తవ స్తబకము, 
హరనాథ, నందనార శతకములు - ప్రహ్లాద నాటకము రచించిరి. ఈ యుగమున 
రచింపబడిన నాటకములన్నియు, ప్రాచీన కావ్యలక్షణ లక్షితములు. 
వేమూరి శారదాంబ (1881 -1889) : 

సుప్రసిద్ధ నృత్య సంగీత సాహిత్యవేత్తయు, కవి పండిత గాయక నర్తక 
శిరోమణియునైన దాసు శ్రీరాములుగారి కుమార్తె. శ్రీరాములు గారి దేవీభాగవత 
కావ్యము, తెలుగు నాదులను ఖండకృతియు ఆంధ్ర వాజ్బ్యయమున సుప్రసిద్ధములు. 
ఈమె తన పదకొండవయేటనే కవిత్వము చెప్ప నారంభించి ముచ్చటగ మూడు 
కావ్యములు రచించి పదునెన్మిదేండ్ల వయసున మరణించిన మహామనీషి, మద్రాసున 
ఉద్యోగము సల్పుచున్న భర్త శ్రీ వేమూరి రామచంద్రరావు గారితో మద్రాసున 
నివసించుచు 11వ యేటనే నాగ్నజతీ పరిణయమను కావ్యమును ప్రథమ రచనా 
పుష్పముగా వెలయించిరి. ఇది నగర్త్విన శశిబుత్వాదికమగు నష్టాదశ వర్ణనతో 
ప్రాచీన కావ్యలక్షణానుసారము రచింపనడినది. ఐనను, వెజ్టిమొట్టి విరహ వర్ణనలును, 
చంద్ర దూషణాదులును లేవు. శైలి తేజోవంతముగను ధారావాహికముగను నున్నది. 

ఈమె యింకొక రచనమగు మాధవ శతకమున ఆనాటి సంఘము నందలి 
స్త్రీల అవిద్యా ప్రగాఢతను చాలా సహజముగా వర్ణించినది. 


వ 


గొల్లది చల్లవాడుకిడ గోడల గీతలు గీసి లెక్కలన్‌ 
తెల్లముసేయు, చాకలిది తెచ్చిన బట్టలు, వైచుబట్టలున్‌ 
పల్లవపాణి త్రాడునకు బాగుగు వైచుచు, విప్పుముళ్ళ, దా 
సల్లలి తంబుగా చదువ జాలని చిన్నియ లెల్ల మాధవా. 
ఈమె యింకొక పద్యమున పేర్కొనిన దానిని బట్టి చూడ ఈమె సమకాలీనురాలు, 
వింజమూరి తిమ్మక్క అను నామె ద్విపదలో డోలా చరిత్రము అను కావ్యమును 
మిక్కిలి రసపుష్టిగ నొనర్చినట్లు తెలియుచున్నది. కాని ఈ కావ్యమగవడకున్నది. 
ఆధ్యాత్మ రామాయణ ద్విపదను రచించిన, మామదడన్న సుభద్రమ్మ, పెక్కు 
నవలలు రచించిన గోపిసెట్టి లక్ష్మీనరసమ్మ, శ్రీనివాసమ్మ, చిల్లరిగె రమణమ్మ, 
కృపాబాయి సత్యనాధమ్మ గార్లు చిరస్మరణీయురాండ్రు. ఇందు కృపాబాయి 
సత్యనాధమ్మ అను నామె కలెక్టరు సత్యనాధనుగారి సతీమణి, ఈమె విద్యావతి 
అను నవలను రచించినది. ఈమె కుమార్తె పద్నినీసేన్‌ గుప్తగారు ప్రస్తుతము 
కలకత్తాలో నున్న సుప్రసిద్ధ రచయిత్రి. 
వీరుకాక, 'లక్ష్మీస్తయంవరము'” అను ఏకాంకికను రచయించిన గూడ పాటి 
లక్ష్మీనరసమ్మ, “శ్యమంతకమణి నాటకము, 'రామేశ్వరయాత్రా చరిత్ర మున్నగు 
కృతులను రచించిన గూడ అచ్చమాంబ, బోరగుడి సీతమ్మ, “మీరాబాయి” కావ్యకర్రి 
మొసలికంటి రామాబాయమ్మ, 'మృగశ్ళంగ' కావ్యకర్రి చూడుకుడుత్తమ్మాళ్‌, 
భద్రాచలాధీశ్వర శతక కర్రి మోదవరపు లక్ష్మీ నరసమాంబ గార్లు కూడా ఇట 
సుస్మరణీయురాండ్రును. 
వెన్నెలగంటి హనుమయమ్మ (1879) : 
ఈమె నెల్లూరుజిల్లా కోవూరు తాలూకా యందలి వెలగపూడి సుందర 
రామయ్యగారి కుమార్తె. వెన్నెలగంటి నటేశన్‌గారి భార్య సంస్కృత భాషను ప్రాడముగ 
కవనము చెప్పిన విదుషీమణి. 
విధివంచితురాలై పుట్టినింట కాలము గడపుచు సోదరులు సంస్కృత 
విద్యాభ్యాసము చేయుచుండగా తానును ఆ విద్య నభ్యసించి సంస్కృతమున 


వడ 


“పరమహంస పరివ్రాజకాచార్య శ్రీతీథీ బ్రహ్మాందస్వామి వారి పాదుకా పూజనమ్‌”, 
కీర్తనల రూపముననున్న 'దత్తపూజా కదంబకమ్‌”, శ్రీ జగద్గురు శంకర 
భగవత్స్పాదాచార్య పూజా విధిః 'శ్రీమచ్చంకర భగవత్పాద సహస్ర నామావళిః” - 
అను నీ గ్రంథములన్నియు నపూర్వములే, శ్రీ శంకర భగవత్సాదులకిట్లు సహస్ర 
నామావళి కూర్చివారు ఇంతకు పూర్వము లేరు. ఆ భాగ్యమాంధ్రవనిత కామెకు 
దక్కినది. ఈ గ్రంథమున 329 అనుష్టుప్పులలో 1021 నామములు కలవు. ఈ 
(గ్రంథమునకు ఉత్తరాదిని బాగుగా వ్యాప్తికలదు. ఇవికాక మహాస్రగ్ధరా వృత్తమున 
పుష్పమాలికా బంధమున గాయత్రీ స్తవమొనర్చినది. 

“హింసన్థాం సత్యసంధా, మజగజ నిగమాధార తారస్వరస్థాం 

గాయత్రీం, యజ్ఞయాజ్ఞాం సురనరవరదాం పంకజాం కంబుకంఠీం 

సావిత్రీం విద్య విద్యాం శ్రుతిమతిగతిదాం దేవసౌవర్ణవర్షాం 

వందేహం దేవదేవీం విమల మణిమయాంకుంద సౌందర్య దంతాం” 


ఆమె రచనయంతయు ఇట్లే సౌందర్య ప్రభామండితముగా నుండును. ఇవికాక 
విశ్వామిత్ర ప్రోక్తమైన ఆధ్యాత్మరామాయణము నందలి శ్రీరామ భగవద్గీతలకు 
తెలుగున టీక వ్రాసిరి. ఈ యుగమున నింత ప్రతిభావంతముగ సంస్కృత రచనలు 
చేసిన వారీమెయే కాన్పించుచున్నారు. ఈమె రచనలు నేడు కాన్పింపవు. గృహలక్ష్మి 
యందలి విమర్శనయే యాధారము. 
సీరము సుభద్రయాంబగారు : 

జయపుర సంస్థాన కవిచంద్రులును, శతాధిక గ్రంథకర్తయునైన. సెట్టి 
లక్ష్మీనరసింహము గారి సోదరి యీమె: 

సురుచీ విజయము, శిరోమణి యను నాటకములను, శ్రీ వేంకటేశ్వర, 
శ్రీరామ శతకములను ఉత్తరరామచరిత్ర యను నిర్వచనకావ్యమును శుకజనక 
సంవాదము, ఆంజనేయ స్తోత్రాష్టాదశకము అను కావ్యములను, వివిధములైన 
వ్యాసములతోకూడిన వ్యాసగుచ్చమును, జాగిలము (ఆంగ్లానువాదము) అను నవలను 
రచించిరి. 


కై 


ఇవికాక ఉత్తరావిలాపము, రుక్మిణీ సందేశము, గృహలక్ష్మి యను ఖండ 
కావ్యములను రచించిరి - అన్నింటికంటె వీరి సుభద్రా రామాయణ రచన మిక్కిలి 
మనోజ్జమై ధారాశుద్ధితోకూడినదై, సరళమైయున్నది - ప్రీలయందు ప్రప్రథమ 
నవలారచయిత్రి యీమెయే. ఈమె రచించిన సుభద్రారాయణము మహాకావ్యము. 
అవధూత జ్ఞానమాంబ 
తపస్వినియై, తత్త్వవేత్రియై, కవీశ్వరురాలై తన యునికిచే, మనికిచే 
నాంధ్రమాతను, నాంధ్ర భారతిని పావనమొనర్చిన పరమపూజ్యురాలు జ్ఞానమాంబ. 
ఈమె శేషమాంబ సుబ్బారాయల పుత్రి. బాల్యముననే, అక్షరాభ్యాసమైన కొన్ని 
దినములకే, అక్షరమాల యంతయు గ్రహించుటే కాక నాతిచిరముగ, ఈడుకుమించిన 
విద్యలునేర్చి పండైండ్రవ యేటనే రంగావధూతగారి శిష్యురాలై బాల్యమున 
తల్లిదండ్రులొనర్చిన వివాహ బంధమును రోసి, దుర్గమగిరిగహ్వరముల కేగి, 
తపమొనర్చి జ్ఞానమాంబ యను నామధేయమున సుప్రద్ధురాలైన మహాభాగురాలీమె. 
ఈ మహాయోగిని రచనలు 'దేవుడు, విజ్ఞానామృతము, కళాప్రసాదిని, 
రంగావధూత, గార్గి, సత్ర్రభుశతకము” అనునవి. బొండుమల్లెల పేరులవలె, 
అదభ్రరుచి కిరవగు మౌక్తికమాలవలె స్వచ్చకాంతులతో అతి విశదమగు శైలితో, 
ఓజోవంతమగు గంఖీరార్థములతో సుప్రనన్నముగ వెలుగు నీమెకృతులు 
లోకోత్తరములు, భవభయవిదారకములు, శ్రేయస్తారకలు. 
దేవుడు అను కావ్యమునందలి “దేవు దెవరు? అను సంవాదము ఎల్లజఖుతప్పక 
చదువదగినది. 
“అక్కరో! దేవుడెవ్వరు ఆత దెక్కడుండు అని ప్రశ్నింపబడి, ఆమె యిట్లు 
ప్రత్యుత్తరమిచ్చును. 
దేవుదెచ్చటో కలడదే త్రోవనేగి 
దర్శనము చేయవలెనని తలచువారు 
ఆకనమునెత్తిపై నున్నదనెడివారు 


36 


ప్రేమకేమైన రూపమ్ము పెట్టినామె 
(పేమనెజుగని వారలీ పృథివిగలరె? 


ప్రేమధామునిదేవు దర్శింపలేవె?” 
కాళశీప్రసాదిని యందలి: - 

ఏమార్గమునందు నిడిన 

నీమార్గమునందెనడచి యది విడలేదా 

నీమనసు నెటిగి, నిర్మల 

మౌ మార్గమునందె యుంచనగునో బాలా! 

ఇట్టి పద్యములు, ఉపనిషదర్థ ప్రతిపాదకములై యున్నవి. 
చంద్రకళావిలాసము అను ప్రబంధమును రచించిన శ్రీమతి కర్రా 

సుబ్బలక్ష్మమ్మ, గురువమూళి') శతకమును రచించిన (గ్రంథిమాణిక్యాంబ, 
గృహలక్ష్మియందు పెక్కు వ్యాసములను ప్రకటించిన, ఆచంట సత్యవతమ్మ, 
“చంద్రమౌళి యను [గ్రంథమును 'చంపకమాలిని” యను నవలను రచించిన 
రాజాంబయు, వాజిపేయాజుల మహాలక్ష్మమ్మయు, “ప్రబోధ మను ఖండకావ్యకర్రి 
ఇనగంటి సరస్వతీదేవియు, “భక్తిరసామృతము), “దివ్యక్షేత్ర సందర్శనము” అనురుచి 
మద్దంథములను రచించిన సీమకుర్తి సత్యవతియు, “'విక్టోరియాక్రాసు” మున్నగు 
పెక్కులగు సుప్రసిద్ధ నవలలను రచించి ఆంగ్ల ప్రభుత్వకాలమున ప్రభుత్వ 
పారితోషకములందిన, పులవర్తి కమలావతీదేవియు, రాజశేఖర కవికృతమగు “కర్పూర 
మంజరి యను ప్రకృత నాటకమును ఆంధ్రీకరించియు పెక్కు ఖండ కావ్యములను 
రచించియున్న రావూరి వెంకట సుబ్బమ్మ, 'భృష్మస్తవరాజము' మున్నగు గ్రంథములను 
రచించిన భువనగిరి లక్ష్మీకాన్త్నమ్మ, 'జనార్దనశతక* కర్రి దొంతి రాజరత్నమ్మ, 
ఆంధ్ర రామ్ర్రైన్ధాన కవీశ్వరులును, శతాధిక గ్రంథకర్తయునగు శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి 
గారి తనయ సంగ్రహభారత, భాగవత రామాయణాద్యనేక కావ్యకర్రి కల్లూరి 
విశాలాక్షమ్మ, సుప్రసద్ధ కవయిత్రి మధురకవిశేఖరులు గొప్ప సంఘసంస్మారులు 


వేగ 


గౌతమీ గ్రంథనిలయ ప్రతిష్టాపరులైన నాళము కృష్ణరాయల ధర్మపత్ని నాళము 
సుశీలమ్మగారు ఇట స్మరణీయురాండ్రు- 
పులుగుర్త లక్ష్మీనరసమాంబ : 

స్త్రీల కుపయుక్తమగు ననేక రచనలు చేసిన విదుషీమణి! ఈమె చింతలపూడి 
అగ్గమాంబ, నీలాచలం పంతులుగార్లకుమార్తె. మహావిద్వాంసురాలైన కాశీభట్ల 
బ్రహ్మయ్యగారి శిష్య. వీరేవలింగంపంతులుగారి సంస్మ్కారోద్యమమునకు వ్యతిరేకమైన 
సనాతన పక్షము. 

విమర్శకాగ్రేసరులైన నడకుదుటి వీరరాజుపంతులుగా రీమెకు మేనమామ. 

సావిత్రి అను పత్రికకు సంపాదకురాలై, ప్రథమ స్రీ పత్రికాసంపాదకురాలుగా 
ఖ్యాతిగాంచినది. వామనపురాణమును వచనమున తెలుగుచేసిరి. స్త్రీల అభివృద్ధికై 
విద్యార్థినీ సమాజమనుపేర, కాకినాడలో నొక సమాజమును స్థాపించి సేవజేసిరి. 
వీరికి హిందీ, వంగభాషలయందు కూడా పాండిత్యము కలదు. ఆ భాషలనుంది 
కూడ అనువాదముల నొనర్చి మంగళహారతుల శతకమును, కొన్ని నవలలు, పురాణ 
కధలు, మహిళాకళాబోధిని అను కావ్యము, మున్నగు రచనలు వీరివి పెక్కులు 
కలవు. 
జూలూరి తులశమ్మగారు : 

వద్మావతీవిజయము, సుమతీచరిత్ర, రాణీభవాని మున్నగు పెక్కు 
కావ్యములను, గులేబకావళి అను నాటకమును పెక్కు వ్యాసములను వ్రాసిన 
విద్వత్మవయిత్రి. 

ఈమె రాణీ చిన్నమాంబగారు పరంపరలోనివారి. ఆ రాణిగారి యాస్థాన 
కవయిత్రి. 

వీరి గులేబకావళి నాటకము తెలుగునాట మిక్కిలిగా ప్రయోగ యోగ్యత 
నందినది. 


38 


కవితావిశారద - కాంచనపల్లి కనకాంబగారు (1893) : 
బహు[గ్రంథకర్రియు, గొప్ప విద్వాంసురాలుగాను, మద్రాసు క్వీన్‌ మేరీస్‌ 
కళాశాల ఆంద్రోపన్యాసకురాలుగాను, ప్రభుత్వ విద్యాశాఖా సభ్యురాలుగాను 
గృహలక్ష్మీ పత్రికా సంపాదకులైన శ్రీ కేసరిగారి స్వర్ణకంకణ గృహిణియునై వెలసిన 
మహనీయురాలు. మహా మనిషియగు కనకాంబగారితో ఆంధ్రకవయిత్రీ 
లోకముననాక పరిణామశక మారంభమైనది. శ్రీయుతులు రాయప్రోలు 
సుబ్బారావుగారు మున్నగు కవివరుల నూతన కవితాపంథయు, జాతీయ 
భావసంస్కారమును ఈ కాలమునుండి రచనలలో ప్రతిబింబించుట కాననగును. 
వెనుక పేర్కొనిన శ్రీమతి పులవర్తి కమలాపతి గారు కూడా కేసరిగారి స్వర్ణకంకణ 
న్వీకారవెుఎనర్చినవారే. కాంచనవల్లి కనకాంబగారు “జీవయాత్ర”, 
“అమృతానందబోధసారము”, “ఆనందసారము అను నాధ్యాత్మిక కావ్యములును, 
హంసవిజయము అను వేదాంత నాటకమును, శాకుంతలానువాద నాటకమును 
రచించిరి. ఇవికాక వీరివి పెక్కు గద్య పద్యకృతులు గలవు. 
దుర్రహమగు వేదాన్త విషయములనైనను, సుగ్రహశైలిలో రమణీయముగ 
రచించుట వీరి ప్రత్యేక కవితాగుణము. దీనికి నిదర్శనముగ ఈ పద్యము గాంచుడు: - 
“త్రిప్పిత్రిప్పిత్రిప్పి తిన్నననిలుచేర్చు 
గొద్దువెంటనంటి గొల్లవాడు 
త్రిప్పి త్రిప్పి జీవుదిద్ది ప్రోచునుగద 
తత్పరుండు, హరి పరాత్పరుండు 
వీరు సంఘమును ప్రబోధించుపట్ల వ్యంగ్యధోరణితోడ సున్నితమును, 
గంభీరమును నగు హాస్యమును పోషించినారు. మిక్కిలి లౌకికానుభవపూర్ణములై, 
వినూతన శైలితో చక్కని పెక్కు గ్రంథములను రచించి మించుటయేగాక 
విజయవాడలో శ్రీ చుండూరి వెంకటరెడ్డిగారిచే నెలకొల్పబడిన త్రిలింగ 
విద్యాపీఠమున నాచార్య వర్యయై, యాజన్మాంతము ప్రతిసంవత్సరము పండితచర్చలు, 
పండిత సన్మాములు చేయించి విద్యాసేవ చేసి ధన్యతనొందిరి. 


వం 


గుడిపూడి ఇందుమతీదేవిగారు : 

అంబరీష విజయము, లక్షణాపరిణయము, తరుణీశతకము, రాజేశ్వరీ 
శతకము, నీతితారావళి, నరసింహశతకము, సోదరి గోవిలాపము, మున్నగుగాగల 
పెక్కు పద్యకావ్యములను, 'పద్మిని యను నాటకమును గాంధీ కీర్తనలు, రామకథా 
మంజరి అను గద్య గ్రంథములను రచించిన ఉత్తమ కవయిత్రి. ఈమె ఆంధ్రదేశమున 
సుప్రసిద్ధులైన మతుకుమల్లివారి యాడబడుచు, సలలిత శైలితోడు వీరి రచనలు 
హృదయాహ్లాదకరముగ నుండును. 

సోదరి కావ్యమునందలి భావుకతా సహజతకు - 


“జఒడినిబాలనుంచు నొయ్యనముద్దాడు 
శిరముమూరుకొనుచు చేతనిమురు 
కనుల నీరునించు గనుగొంటినిన్నాళ్ల 
కమ్మ! నిన్నటంచు హర్షమొందు 
కవిరాణి చిల్కపాటి సీత్రాంబ : 
“ఆజికిదప్పి శత్రువుల కౌదలలొగ్గితిరేని మేమికన్‌ 
గాజులనూద్చి కత్తులను, కత్తదముల్లొని వైరిసేనలన్‌ 
తేజమడంచి యీ భరతదేశమునకున్నతిగూర్చి హైందవ 
స్రీ జనశౌర్యమున్‌దెల్సి చేతులమోడ్వగ జేతుమిత్తణిన్‌” 
భారతమాతకు దాస్యవిముక్తి కల్షించుటకై, పూజ్య బాపూజీ నడపిన 
సత్యాగ్రహోద్యమ సందర్భమున శ్రీమతి సీతాంబగారు వ్రాసిన ప్రబోధ కావ్యము 
నందలి పద్యమిది! 
వీరి రచనయంతయు నిట్లే దీప్పిమంతముగను, సరళ సుందరముగను 
ప్రకాశించుచుండును. “పద్మినీపరిణయము” అను ప్రబంధమును, క్షీరసాగర 
మథనము” అను నాటకమును 'దిలీపి, 'శూర్ప్చణఖ) అను ఏకాంకికలను, “అరవింద 
యను నవలను రచించిరి. కేసరిగారి స్వర్ణకంకణ గృహితలలో వీరులుగలరు. 


ఉం 


నెల్లూరు మూలపేటయందలి సంస్కృత కళాశాలాచార్యులుగ పనిచేసిన శ్రీ 
లకపాటి వెంకటనరసింహాచార్యులవారి సతీమణి. 
శ్రీమతి కనుపర్తి వరలక్ష్మమ్మగారు : 

ప్రసిద్ద రచయిత్రి ఆధునికాంధ్రవాజ్బయ యుగమున ననేక ప్రక్రియలలో 
ననేక రచనలుచేసిన విదుషీమణి. 

పాలపర్తి శేషయ్య హనుమాయమ్మల కొమరిత కీ॥శే॥ కనుపర్తి 
హనుమంతరావు గారి సతీమణి. 

కథానికా రచనమున వీనుమిగిలిన రచన వీరిది. గృహలక్ష్మి మున్నగు 
మాసపత్రికలలో సాంఘికమగు అవినీతి వృత్తములను విమర్శించుచు వీరు 
“'శారదలేఖలు' వ్రాసిరి. 'పద్మ' అను నాటకమును, ఆంధ్ర మహిళోద్యమము పైనొక 
బుజ్జకథను, 'వసుమతి' యను నవలను “లక్ష్మి యను మకుటమున కొన్ని నీతి 
పద్యములను రచించిరి. వీరు నిరంతర రేడియో ప్రాసంగికురాలుగా నుండిరి. 
గృహలక్ష్మి సంపాదకులగు శ్రీ కేసరి వీరికే ప్రపథమమున స్వర్ణకంకణమును 
బహూకరించియుండిరి. బాపట్ల్టయందు 'స్త్రీ హితైషిణీమండలి' యను సంస్థను 
స్థాపించి సేవచేయుచున్నారు. 
ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ 

వీరును, పొణకా కనకమ్మగారును జంటకవయిత్రులు. నెల్లూరునందలి 
కస్తూరీదేవీ విద్యాలయమును శ్రీమతి కనకమ్మగారు స్థాపించి యందు బాలికలకు 
విద్య గజణపుచుండిరి. శ్రీమతి లక్ష్మీబాయమ్మగారును అచట కొన్నేండ్లు నివసించిరి. 
గాంధీజీ పిలుపు నందుకొని అనహాయోద్యమమున బహుధాశ్రమించిన 
నారీరత్నములు వీరు. శ్రీ రమణభగవానుని శిష్యురాండ్రై “ఆరాధని, “నైవేద్యము, 
'జ్ఞాననేత్రము' మున్నగు రమణభక్తిరసతుందిలములగు ననేక రచనలు చేయుటేకాక 
గీతానువాదమునుకూడ పొనరించియుండిరి. రసవత్తరమగు రచనా సౌమనస్యము 
ప్రసన్నరుచిరమగు శైలీవిన్యాసము వీరి రచనలలో కానవచ్చును. 


ల. 


ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మగారు ఎం.ఎల్‌.సి. గా కొన్నేండ్లు ఆంధ్ర మాతను 
సేవించిరి. వీరిరువురును కీర్తికాయురాంద్రే. 
“జగములు దన్నుతేజ స్స్పముద్రమ్ము 
అడుగద్దునకు క్రొతయందమ్ముదోవ 
తనివితీరని యమృతస్వరూపమ్ము 
నిరతమ్ము మాలోన నిరసించుగాక” 
యని వీరు రమణ భగవానుని సంహ్రార్ధించియుండిరి. 


కవికలహంసి చేబ్రోలు సరస్వతీదేవిగారు : 

“సరన్వతీ రామాయణ”'మను బృహత్మావ్యమును రచించుటే కాక 
'ఆత్మోపదేశము', “శారదాశతకము' అను మేలికృతులను రచించిన కవయిత్రీమణి. 

ఈమె నూజివీడుపుర వాస్తవ్యులగు రాజగోపాలంనాయుడుగారి సతీమణి. 
చల్లగా, తియ్యగానుండు నిందైన కవిత్వధర్శ్మముతో ఉత్తమకావ్యరచన చేసి ఆంధ్రభారతిని 
సేవించిన గేస్తురాలు! కేసరిగారు వీరికిని స్వర్ణకంకణమిడి సమ్మానించిరి. 
శ్రీమతి ఆత్మూరి అన్నపూర్ణమ్మగారు : 

కుమార సుగుణబోధినీ శతకమను కొరడాతో కువ్యవసాయులగు దుష్టులను 
ర్సుడిపించిన ధీరురాలు ! 

అన్నపూర్ణమ్మగారి మతాపితృవంశములు రెండును విద్యా విజ్ఞానములతో 
ముందంజ వేసినవే. యజ్ఞమునొనర్చి, మహా సంస్కారభారములతో సంఘ సంస్కార 
సేవయొనర్చిన క్రీ|శే॥ ఆత్మూరి లక్ష్మీనరసింహగారి కోడలీమె. 

ఈమె తండ్రి కొల్లివర శ్రీరాములుగారు. వీరు తహసీల్‌దారుగా పనిచేసినవారు. 

లోకమున స్తీలనుగూర్చి నీత్యుద్భోదము గావించువారు చాలా అధికము 
గదా! కుమారీ నీతిశతకాదు లెన్నో లోకమున బహుళముగ వ్యాపించియున్నవి. 
పురుషసంఘమునగల నిరంకుశాచారపరతను దిద్దుకొనుటకు పూనుకొనువారు మన 
సంఘమునకు అవసరముకదా? యను వాక ప్రశ్నకు వీరి కుమారశతకము 
ప్రత్యుత్తరము : 

తై 


పిచ్చుకపై బ్రహ్మాస్తము 

విచ్చలవిడి వేయునట్టు, విరివిగను కవుల్‌ 
'హెచ్చుగ విద్యలనేరిచి 

వచ్చిరె స్త్రీ నీతిగణుప వసుధకుమారా. 


“రుసరుసలాడుచు, దిట్టుచు 
గసరుచుగోపింప, సతులు [గ్రక్కునవశలై 
మసలుదురని తలపోయుదు 

రసురులవలె దుష్టపురుషులవని గుమారా” 

ఈ విధముగ న్యాయనమ్మతమగు ప్రబోధమును దృష్టిలోనుంచుకొని, 
సంసారశకటము నీడ్చుటలో సరిసమాన బాధ్యతకల స్త్రీ పురుషులలో స్త్రీని నీతి 
పేరిట ఆణంచుటకు అందటజును పెద్దలుగానే కన్పట్టుచున్నారు. కాని పురుష 
సంఘమునగల దురంతరములను బాపుకొనుట కేనాడు సంఘమున సరియగు 
ప్రయత్నము జరుగునో ఆనాదే సంఘము బాగుపడునను భావమును మనసున 
నుంచుకొని వీరీ కావ్యమును వెలువరించిరి. 

తరువాత సాహితీయుగధర్మము మారినను, పూర్వ ఛందోరీతులలోనే రచనను 
సాగించి కాంతాశతకాదులు రచించిన దేశిరాజు భారతదేవిగారు. వీరును గృహలక్ష్మీ 
కంకణగృహీత. పూలమాల, దేవుడు దూతఘటోత్కచము, ప్రార్ధన, దయ్యాలు, ఊర్మిళ, 
ప్రతిజ్ఞ (నాటకము), ఛాయ (నవల), వీల (కావ్యము), కాదంబిని (ఖండకృతుల 
సంపుటి), దేవీభాగవతము (సంస్కృతమునకు ఆంధ్రీకరణము) మున్నగు పద్య 
గద్య, నాటక ఖండకృతులను వెలయించి, ఆకాలమునాటి అద్యతనాంధ్ర మహిళా 
సాహితీ యుగమునకు ప్రతినిధిగ నిలిచిన స్థానావతి రుక్ష్మిణమ్మగారు మిక్కిలి 
స్తవనీయురాలు పొలివోని జీవరత్నముల భాతిభాసించు. చక్కని చిక్కని కావ్య 
కమలముల వెలయింప జేసిన స్థానాపతి రుక్ష్మిణమ్మగారు కవిశేఖరులగు స్థానాపతి 
సత్యనారాయణగారి భార్య. వీరికిని శ్రీ కేనరిగారు గృహలక్ష్మి కంకణ 
మొసగియుందిరి. 


4 


'కవియను కావ్యమను, 'బుతుగానము కళ్యాణగీతియను పేర స్త్రీ హృదయ 
గతమగు లలితభావకోరకములను ముత్యాల సరములలో పుష్పింప జేసి 
దీప్తిమంతమగు రచనకు పేరువడసిన ఓలేటి నిత్యకళ్యాణమ్మగారు ఆనాట 
ప్రచురముగ గృహలక్ష్మి యందు రచనలను ప్రచురించు చుందెడివారు. 

సజీవమగు పదలాలిత్యము పొంగి పొరలుచుండగా కండకల భాషయు, 
పదునైన భావభంగిమయు తన రచనకు ఆకృతి దిద్దగా మాంచాల, సీతమ్మ పెండ్లి, 
వర్షర్తుపు, పల్లెపదాలు మొదలైన ఓజ: పూర్ణరచన తన సొమ్మని చాటిన మదమంచి 
అనంతమ్మగారి కావ్యముల కానాటి సాహితీ జగత్తున మంచి స్థానముండెడిది. 


కారమ పూడికే, కదల మాంచాల 
నీదు సౌఖ్యాంబుధి నీదులాడ, నన్ను 
కనికరింపుము మిగుల కలికి మాంచాల 


అని నూతన కాముకతతో తన కాళ్ళబడిన, యువ వీరుని పతిదేవుని, 


మధుర జీవన మెంతమంది పోలేదు 
షట్పక్రవర్తులు చావకున్నారె 


పడతుల చేతిలోపల బొమ్మలైన 
పలనాడు మీ చేత పాలితంబాౌనె 
అని ప్రబోధించిన మగువ మాంచాల మనసునకు పట్టిన రచనోత్తేజము వీరిది! 
పుట్టపర్తి కనకమ్మగారు సరస్వతీ పుత్రులైన పుట్టపర్తి నారాయణాచార్యుల 
ధర్మపత్ని - భర్త సారించిన 'అగ్నివీణిలో ఈమెకును భాగస్వామ్యమున్నది. జాతి 
రథము, యశోధర, దుఃఖితసీత, జీర్ణ విజయనగరము మున్నగు పెక్కు ఖండకృతులను 
రచించిన సాహిత్యపురంధ్రియీమె! 


దద 


అతడు బ్రహ్మర్షియని జగంబధిక భక్తి 

బాడినది రన తంద్ర భావములం గూర్చి 

వానికీర్తి జింతాసఖీ, వాడివత్త 

లైన భవదీయ చరితమేమయ్యెనమ్మ? 
యని దుఃఖితయైన యశోధరను పలకరించిన భావుకురాలీమె! 

బుద్ధవరపు వారింటబుట్టి బుజ్జ్ఞావారి యిల్లు మెట్టిన బుజ్జ్ఞా కమలాంబగారి 

పహృదంతర్వర్తినియెన సరస్వతి, 'సుమమాలుి, 'భావలహరి' ఖందకావ్యములలో తన 
సోయగములను జూచుకొని మురిసిపోవుచుండను. ఛందోహంసిపై వాహ్యాళి 
వెడలుచు ఇంత చక్కనివారువ మున్నదే? యని యచ్చెరు వందుచుండును. 


“...వరుసదప్పి యున్న నా విపంచి నొద్దిక నీ కడ 
దెచ్చితి సరిజేయు దిట్టవనుచు.” 
నని సర్వేశ్వరుని కడ సకరుణముగ దురపిల్లిన ఆపర సరస్వతీ మూర్తియా, 
యీమె! అనిపించు రచనలు వీరివి! 
రామశతకము, బాలరామాయణము మున్నగు కావ్యములతో యువజగతి 
నుద్భోదింప యత్నించిన వారు శ్రీమతి మాణిక్యం వేదపల్లి తాయారమ్మగారు. 
సుప్రసిద్ధులైన ఆధ్యాత్మిక తత్త్వవేత్తలు, న్యాయవాదులునైన చదలవాడ గోపీనాథంగారి 
కుమార్తె: కొవ్వూరునందు బాలికా సంస్కృత పాఠశాలను స్థాపించి గురుమణియైన, 
ఆంధ్రయువతీ సంస్కృత కళాశాలాధ్యక్షిణి, బత్తుల కామాక్షమ్మగారి ఆదర్శమును 
పాటించిన తపస్విని యీమె: 
ఇక నవ్యాంధ్ర కవితా సౌరభములను నలుగెలంకుల వాసింపజేసిన కవయిత్రీ 
సీమంతినులలో తల్లాప్రగడ విశ్వసుందరమ్మగారు, చావలి బంగారమ్మ గారు, 
బసవరాజు రాజ్యలక్ష్మమ్మ, కొత్తపల్లి లలితగార్లు సుప్రసిద్ధరాండ్రు కలరు. 


4 


ఆచార్య రాయప్రోలు సుబ్బారావుగారు, దేవులపల్లి కృష్ణశాస్రిగార్లతోను 
పారబ్ధమైన నవ్యాంధ్ర సారస్వత నందనమున అనేక రీతుల కవితాశాఖలు వెలసి 
ప్రబలుకొన్నవి. 

ఈ కవితా పరిణామము శ్రీశ్రీ గారి గేయకవితతో పుష్టిచెంది పరాకాష్టను 
పొందినది. శ్రీశ్రీ గారి కవిత వచన గేయముగా బహుప్రశస్తినందినది. తరువాత 
రానురాను ఆధునిక యుగమున గేయములు, వచన గేయములు, వచన కవితలే 
మిక్కిలి ప్రచారము నందున్నవి. 

ఐనను నేటి కాలమునందు కూడా పూర్వ ఛందోయుక్తముగా కవిత్వము 
చెప్పు కవయిత్రులు అటనటలేకపోలేదు. 

గుంటూరు నందలి మహిళా సంస్కృత కళాశాల యగు శారదా నికేతన 
సంస్థయందు ప్రధానాచార్యవర్యగా పనిచేయుచున్న సోదరి పిండిప్రోలు వసంత 
కుమారి అనేకపద్య కృతులు వెలయించినప్రాజ్ఞురాలు. స్నేహలత, వసంతాగమము 
మున్నగు పెక్కు కావ్యములను రచించిన కవయిత్రిగా తెలుగునాట వీరు ప్రశస్తిని 
పొందిరి. 

ప్రసిద్ధ కవివరులైన శ్రీ నాయని సుబ్బారావుగారి తనయ, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య 
ఎకాడమీ శాఖయైన ఆంధ్ర రచయిత్రుల సంఘమునకు కార్యదర్శినిగా విశ్రుతి 
బడసిన సోదరి నాయని కృష్ణకుమారి గద్య పద్యరచనయందును, గేయరచన 
యందును విన్నాణము గడించిన ప్రసిద్ద రచయిత్రి. 

ఈమె తొలిరచన యనదగిన 'ఆంధ్రుల చరిత్రము” బాలవాజ్బ్యయశాఖలో 
మిక్కిలి ప్రశస్తి బడసినది. “ప్రకాశరావు” మున్నగు పెక్కు కథానికలు వీరి రచన 
నైపుణ్యమునకు ప్రబలసాక్ష్యములు ప్రఖ్యాతరేడియో ప్రాసంగికురాలుగా పద్య, గేయ 
రచయిత్రిగా వీరికి ఆంధ్ర రచయిత్రులలో విశిష్ట స్థానమున్నది. 

మధుర కవి బిరుదాంచితులై గౌతమీ గ్రంథనిలయ సత్ర్రతివ్టాపకులైన నాళము 
కృష్ణరావు గారి తనయయిె “కృష్ణకుమారి” యను కలము పేరుతో బాల్యము నుండియు 


46 


పెక్కు గద్య, పద్య, వ్యాస, గేయ రచనలు చేసిన కవయిత్రి ఊటుకూరి లక్ష్మీకాన్నమ్మ 
ఆంధ్ర కవయిత్రులు అఖిల భారత కవయిత్రులు అనునవి వీరి ప్రసిద్ద రచనలు. 

ఇవిగాక గీర్వాణ భాషయందు రచించిన శ్రీ కన్యకా సుప్రభాతము, “గ్రేవీ 
స్తవతారావళి, 'జాతిపిత' యను కావ్యములు కలవు. హిందీ సంతకవలగు కబీరు, 
తులసీదాసు, బృంద, రహీముల దోహాలకు కొన్నిటికి తెలుగున పద్య ఖందములుగ 
అనువదించి, 'సదుక్తి మంజరి” యను "పేరున ప్రచురించిరి. 

అంతేకాక 'కన్యకమ్మనివాళిి యను గేయకావ్యము, కాంతి శిఖరాలు, 
చిన్నదివ్వె, 'లల్లమొల్ల' అను పెక్కు పద్య, గేయ కృతులు వీరివి అముద్రితములు 
కలవు. 

“ఆంధ్రుల కీర్తన వాజ్బయ సేవి యను నొక బృహద్ధంథమును కూడ వీరు 
రచించిరి. 

ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య ఎకాడమీ యందు వీరు విశిష్ట సభ్యురాలుగా నున్నారు. 
ఒకప్పుడు కేంద్ర సాహిత్య ఎకాడమీ, ఆంధ్ర యూనివర్శిటీ సెనేటులలో సభ్యురాలుగా 
నుండిరి. ప్రస్తుతము తెలుగు భాషా సమితియందు, విశ్వహిందూ పరిషత్తులలో 
సభ్యురాలుగా నున్నారు. 

అభిల భారత రచయిత్రుల ప్రథమ సమావేశము 1965లో హైదరాబాదులో 
జరిపిన ఖ్యాతి వీరికే దక్కినది. 

అప్పటి నుండి సాహిత్య ఎకాడమీ శాఖయగు ఆంధ్ర రచయిత్రుల సలహా 
సంవుమునకు అధ్యక్షురాలుగా నుండి పెక్కులగు ఆంధ్ర రచయిత్రుల 
సమావేశములను జరిపించిరి. 

1954లో శ్రీకేసరిగారి గృహలక్ష్మి కంకణమును వీరు పొందియుండిరి. 
ఇంకను పెక్కు సేవా రంగములలో పనిచేయుచు, పెక్కులగు సాహిత్య సంస్థల 
ఎవార్డులను పొందియుందడిరి. 


ద 


భారత ప్రభుత్వమువారి విదేశ సాంస్కృతిక పర్యటనా కార్యక్రమములలో 
1972 ఆగస్టులో విదేశ పర్యటన గావించి వచ్చిన ఆంధ్ర సరస్వతీ బిరుదాంచితురాలైన 
తొలి దక్షిణ భారత రచయిత్రి యీమె: 
ఇట్లు పెక్కురు కవయిత్రులు శక్తిమంతములగు తమ రచనా పుష్పదామములచే 
ఆంధ్రసరస్వతి కలంకరించి ఆంధ్రసాహిత్యమును తేజోవంతమొనర్చి యుండుట 
మిక్కిలి ప్రశంసార్హమైన అంశము! 
శ ర ౮ 


48 


01201. ౧2౮6 





లల 
త్రం 


స్తా 


ళు 
స్య 


తెలుగు భాష వికాసం 


౦చ తలుగు మహానభల ఆశయాలు 


తెలుగు జాతి భాషా సంస్కృతులపై నేటి యువతరానికి ఆసక్తి కలిగించేలా 
ప్రణాళికలు తయారుచేయడం. 


ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒక వేదికపై చేర్చి భాషా 
సంస్కృతులు ఎదుర్కొంటున్న వంచ ల త. న రం. 


తెలుగుభాష ప్రపంచ భాషలతో సరితూగేలా అంతర్జాలంలో 
ర ల 0. 


తెలుగు పాలన, బోధన, ప్రసార మాధ్యమ భాషగా వినియోగించేందుకు 
చర్యలు తీసుకోవడం. 


తెలుగు వారి జానపద, సంప్రదాయ కళారూపాల ప్రదర్శనలకు, 
ప్రచారానికి ప్రణాళిక రూపొందించడం. 


తెలుగు జాతి ప్రాచీనతలను, ప్రశస్తిని వెలుగులోకి తేవడం. 


తెలుగు జాతి చరిత్రపై, భాషపై గ్రంథాలు ప్రచురించి కొత్త పారిభాషిక 
పదాలు తయారుచేయడం. 


తెలుగు భాషను అభ్యసించే వారికి సరళమైన శైలిలో పాఠ్యగ్రంథాలు, 
బోధనోపకరణాలు తయారు చేసే ప్రణాళిక రూపొందించడం. 


తెలుగు నేలపై గల చారిత్రక, ఆధ్యాత్మిక స్థలాలకు, పర్యాటక 
క వ జ 


సె నా భా 26 


ర య 


